భక్తియోగం | శ్రీమన్నారాయణుడే పరతత్వము 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ 
6 10 


ఇత్స్మాహో 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


J ల నం. 


ళీ (జ్ర 


ICr 
A> 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా i 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌( డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ 
ఇండియా) నుంచి సేకరించి అందిస్తున్నాము. ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. ఈ స్వచ్చంద సంస్థ ద్వారానే అన్ని సేవలు 
అందించబడును. ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి 
ఉచితంగా అందేలా చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో 
కలిసి నవ భారత నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1) భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌: Nttp://www.new.dli.ernet.in 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : wYw.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : Nttps://sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: ౧౫౪౪ GUrUkUl 


గమనిక: భక్తిజ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా 98001 రూపంలో భారత ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీ సహాయంతో ఇవ్వడం 
జరిగింది. ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి 
అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నవో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Help Line / WhatsApp: 9042020123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - Free GUrUkUl Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌ - డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ ఇండియా 


http:/ /www.new.dli.ernet.in 


౨) Digital Library of India: In 


Digital Library of India 
Hosted by: Indian Institute of Science. Bangalore m co-operation with 
CMU, IIT-H, NSF, ERNET and MCIT for the Govt. of India and 21 major participating centres 


Vision Mission Goals Benefits Content Selection Current Status People Funding Copyright Policy EAQ REP 


tf morn 


Author 
Year| ito 
Subject Any Subject 7 


కహా 


Scanning Afiy Centre For the first time in history, the Digital Library of India is digitizing all the significant works of Mankind. 
es Ment 
Clear | Click Here to know More about DLI 
Books Journals Newspapers Manuscripts 
* Rashtrapati Bhavan ౨ INSA * Times ofIndia * Tamil Heritage 
క * CMU-Books * Indian Express Foundation 
Presentations and Report Dea * The Hindu * AnnaUniversity NeW! 
Statistics Report ఆ మ | * Deccan Herald 
Status Report * TTD.Tirupathi * Eenadu 
Feedback | Suggestions | * Kerala Sahitya ౨ Vaartha 
Problems | Missing links or Akademi 


Books 


Title పడ with. 
౩ 98 ౪ ఈ ౫: 17 


బందివదాంణంలామలంమణలణమణణలదమదణాదాది 


Year 
1850-1900 1901-1910 | 1911-1920 | 1921-1930 1931-1940 1941-1950 |  1951- | 


Click here for PDF collection 
DLLMIRROR at IUCAA Data Center PUNE 


Astrophysics| Biology | ey |_కకేంలాటంణ |. 28. |గంకుంగావటల స్తన 


Language 
[Sanskrit [ English | Bengal [ Hind | Kannada [ Marathi [ Tami | Telugu | Urdu | 


కటినీ అవరించాలి! ఇలా లో శవా పమైన 


త 78 దేశం దాటి పోలేదని ss 
ని? నేనే ja న వ్యోవారూ 


le 


చారాన్ని రణగొణధ్వనులతో, యోధులతో సాగించవచ్చు. అగ్నిని 
కురిపించి, Haire జళీపించి, లౌకిక జ్ఞానాన్నీ సంఘనిర్మాణ విజ్ఞానాన్నీ విరివిగా 
ప్రచారం చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్ళకు కనిపించకుండా, 
చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్పడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 

మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


శ్రీమన్నారాయణుడే పరతత్వము: 


రచయిత ; 
విద్యావిశారద 


క్రి, శి కిళాంవి కృష్ణమాచార్యులు 


భి మ ప స ప న న మమ్‌ ఎడు ఇహ షా? 
a! 

గ గై 

J This Book is Published in Memory of స 

| bs 

i 

a hs 

గ R 

ధ్ర 

| శ 

- ఖ్‌ 
J 

| , 

క్‌ hs 

గ్య ట్రై 

bs 

jf 

Js 

ఖై 

Sreeman 111182౧001 Krishnamacharyulu, గ 

M.A: M.Ed, |p 

( 4-8-1926 — 15-10-1982 ) ౫ 

(శ్రీమత్‌ దుందుక వత్సరే క కన్యంగ తీ భాద దపడమాసే, న 

ఉ తరానక్ష(త వేదాంత దేశికంపుత్రై (శ్రీకృష్తమా ర్యే పరమపదం బొందే ॥ | 

Published by: || 

Wife : Smt. K. Lalitha Kumari (1 

ls 

Sons: 1. K. షె. BHASHYAM | 


Circle inspector, 680610, ౪24, SKL Zones at VSP. 


( 
2. క. RAMANUJACHARYULU స 
Education Department || 
ధ్ర 
fs 
ఖై 


3. K. V. PRASAD 


Sri Rasi Cements 


4. K. T. SREENIVAS 


| 
" 
| 
1. 
/ 
ట్ర 


ఇచా డా అర్హా అమా అన్యా అవా అదా | వా అవా నా అతా ఆడా వా తి 


ఎస్‌. వి. ఎస్‌. ఎ. కళాశాల సంస్కృ తాధ్యాపకులు 
రాష్ట్రపతి బహుమాన పతి గహీత శ్రీ ఉ॥ వే॥ శ్రీ అగు 
న. చ. రఘునాథాణార్భ్యులవనారి 


అ ఛి పూ య వుం 


శ్రీమన్నా రాయణుడే పరత త్త్వము అను సిద్ధాంతమును భగవ 
దాంమానుజులు సక లోపనిషత్స మన్వయ పూర్వకముగా వేదార్ల 
సం|గహమును, శ్రీభ్యా § - గీతాభాష్యముల యందును ప్రతిపాదించి 
యున్నారు. వారి యా  సిద్దాంతమునకు మూల పమాణములు 
తత్త్వ దష్షలై న వ్యాసాది మహర్లులచే రచింపబడిన స్మృతితిహాస 
పురాణాది పబంధము లైన ట్రై, భగవత్కృపా సమాసాదిత దవజ్హాన 
సంపన్ను లై న ఆళ్వారాదులు [పసాదించిన దివ్యప్ర బంధములు గూడీవని 
పెద్దలు వక్రాణింతురు. మహర్షులు స్వయోగ మహిమాలబ్రజ్ఞాన విశేషము 
చేత, బగహతత్త్వ [పతిపాదక మంతి దష్టలె నకు ఆళ్వారులు గూడ 
భగవతా క్షాత్మారమునంది తదనుభవ అకాల పరీవాహ రూప 
ముగ దివ్య [పబంధములను | పసాదించిన వారైనందున, ఈ ద్రావిడ 
దివ్య[పబంధములకు గూడ సంస్కృత వేదసమాన వె పారిమాణజ్యము కల 
దని పూర్వాచార్యులవారి ఐక్య కంఠ నిర్ణయము. 

సంస్కృత - |దవిడ భాహామయములగు ఉభయ వేదాంతముల 
యందును సమాన (పతిపత్తి గలిగిన భగవదాంమానుజులు ఉభయ 
పంమాణాను సారముగనే సంకల నిర్ణయమును చేసిరను విషయము 
_ జగద్విదితము. 

ఆళ్వారులందరిలోను |పధానముగ పరిగణింపబడు స్‌ు భా 
రులు శఠకోప మునిందులు తమ తిరువాయ మొళి క 
దేవతాంతరములకన్న శ్రీమన్నా రాయణునికి గల పరతత్వమును బహు 
ముఖముల పితిపాదించియున్నారు. మచ్చునకు వారి పాశురము 
నొక దానిని మన మిక్కడ చెప్పుకోవచ్చు ను. 
పాశురము : “తీర నులగళంద, శేవడిమేల్‌, 

వూందామం శేర్తి అవెయే, శివన్‌ ముడి 


మెల్‌ తాన్‌ కండ పార్తాన్‌ తెళిందొల్సింద, 
పెందుళాయాన్‌, పెరుమై పేర్తుమొరువరాల్‌ పేశక్కిడందదేి 


మహాభారతమునందలి ఈ కింది శ శ్రోకమున వివక్షితమైన కథ 
నాధారముగా గొనియే 3 పె పాశుర మవతరించినది. ఆ శ్లాకమిది : ఎ 
జో || “పార్ట్‌ విజేతా ee స్య 
పాదోర విందార్చిత చితిపుష్పమ్‌ । 
దదర్శ గంగాధర మౌళి మథ్య 
బభూవ వీరః కృతనిశ్చ యార్థ” 
తన కుమారుడైన అభిమన్యుని వధించిన జయ ధుని జంపుట 
అర్జునుడు (పతిజ్ఞను చే చేసెను. కాని, అతడు పాశుపతా స్త్రముచేత గాని 
కు అ శివు నారాధించి పాశుపతమును సంపాదించుటకు 
అర్జునున కవకాశము చాలదు. రథసారధియైన శ్రీకృష్ణ పరమాత్మ తన 
శ్రీపాదములనే చూపి, వీనిని పుమ్పాదులతో నర్చింపుమని ఆదేశించి 
అర్జునునకు పాశుపత మం|తమును జ్ఞాపకము చేసెను, అట్లతడు 
జయ దధుని వధించగలిగెను. త్రపేకో .. రాతి స్వప్నమున pen 
శ్రికృషుని పాదములందుంచిన పుష్పములనే శివుని జటాజూటము 
నందున్నట్లు అర్జునుడు దర్శించి ఆశ్చర్య చకితుడై శ్రీకృష్ణుని పర 
తత్వమును దెలిసికొనగలైను. పై శ్లోకార్గమునే గహించిన నమా 
ళ్వార్దన్నూ, ఈ ఘట్టముచే శ్రిమన్నా రాయణ పరతత్వము సృష్టీక 
రించిరి. 
ఇట్ల నేక దివ్యసూక్తులచే ఆళ్వారులందరు స్టా పించిన పరతత్వ 
విశేషమునే రామానుజులును ప౦చార మొనర్చిరి. ఈ పరమార్హమును 
ఈ “శ్రీమన్నారాయణుడే పరతత్వము” గరింథమున తేటతెనుగులో 
ద్వా [తింశత్‌ బహ విద్యలను ఇతర స్మృతీతిహా సాదులను [పమాణీ 
కరించుచు ఈ [గంథకర్శ అగు _ కష్టమా చారులు అం|ధజాతి 
కంతకును శ్రీరామనుజ సిద్ధాంతమును అందించిన వారైరి. వీరి 
నిరూపణము లలిత హృద్యము _పామాణికమునై యున్న ందులకు 
వీరిని హో హార్ధికముగా అభినందించుచున్నా ము, 


1. శ్రీమన్నారాయణుడే పరతత్వము 


‘9 


ఆచార్యులు _ _ వారి శ్రీసూక్తులు 


ze రామానుజ వారా సం|గవాము 


Hn 


రవాన్యతియము 


యు 


భగవదారాధన 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 


శ్రీమజ్జగద్దురు శ్రీ రామానుజ సాంపిదాయ యాజార్యులగు 
శ్రీ రాఘవాచార్య స్వామివారు, క ల్యాణిపతి9క లో ని “ఉపనిషదంక”కు 
మంగళా శాసనము చేయుచు, వాసిన వ్యాసముయొక్క సారాంశము 
వినుడు ! 


అనంతము అపారుషేయమునకు వేదవాజ్మ యము యొక్క 
జ్ఞానకాండయే ఉపనిష త్సాహిత్యము. దిని యాధారముతో ఆధ్యాత్మ 


వాదులు : 


“తత్కర్మ య న్నబంధాయ, 
సూ విధా కాయా విము కయే” 


ఏది బంధనము గల్లింపదో అది కర్మ; ఏది బంధనము నుండి 
ము క్షి గల్లించునో అది విద్య అని చెప్పిరి. మహరులి విద్యాపరికాశము 
లోనే అనంతము సచ్చి దానందమునగు పర _బహ్మము యొక్క సాక్షా 
త్కారము బొందిరి; ఇతరులను బొందించిరి. ఈ విద్య నే (బహ్మ విద్య 
యని, పరవిద్య యనియు జెప్పిరి. _బహ్మమును బొందినవారికి, 
[బహ్మమునకును గల సంబంధమును గూడ స్పష్టపరచిరి. [పతి 
పాదన పద్దతిలో విశేషము గా దెలియదగిన దానిని, పరంపర మొదలగు 
భేదములచే, స్వాభావికముగా నత డనేక రూపములు పొందియుండు 
విషయమును స్పష్టపరచిరి. 


అవి వేర్వేరగు ఉపనిషత్తులలో ను, ఒకే యుపనిషత్తులోని వివిధ 
భాగములలోను గహింపబడి, సాధకులకు [బత్యక్ష మగుచున్న వి. 
అయినను, (బహ్మవిద్యయొక్క వివిధరూపముల లోపలనున్న 
స్వరూపగతై కత్వము మాత౦ము లేచిపో లేదు. అంలేకాక్క అ ఐక్యత 
సుస్సిర మె రూడ నున్నది. 


(ఏ ఈ 


ల 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 


దిని గొప్పతన మెమనగా, మోమాంసకులు ఈయన్ని (బహ 
వ. [బహ్మముయొక్క వివిధ రూపములను సమన్వయించు 
కొన్నారు. ఈ పద్ధతి నాశ యించి (బహ్మ సూతం కారుడు [పముఖి 
మైన బరహ హ్మా విద ను ముప్పృదిరెండింటిని చర్చి ౦చినాడు. మరియు 
క సామర స్యమును గూడ వివేచించినాడు. ఆ చర్చ యే [బహ 
సూతర్గిముల రూవముగా నున్నది. |బహ్మసూ(తములను వేదాంత 
సూతగములనియు, ఉత ర మీమాంస యనియు నందురు. 


J 

సద్విద్య మున్నగు ముప్పది రెండు విద్యలను హృదయంగ 
మము చేసికొన్న మోదట, పర |బహ్మము యొక్క స్వరూప రూపగుణ 
విభవెశ్వరా్యదులకు సంబంధించిన సందేహము లన్ని ౦టికిని, సమా 
థానములు దొరకును. సగుణ_ నిర్గుణములకు, భేద_అభీదములకు 
వక _అదై గతములకు నిత్యనిభూతి_.లీలావిభూతులకు అనో్యన్యమూ 

లుగు సమస్యలను జక్కగా బరిష్కరించుకొన వచ్చును. అయినను 
చే? క్వరు జ కదల పర |బహ్మ ముయొక్క వేర్వేరు నాము 
కరణములలోను _బహవిద్యా మూలస్యరూపములలోను గూడ సందడి 
హముల కవకాశము ట్ట సః 


అందుకొరకే, శపావతారులగు శ్రీ రామానుజులు [బహ్మ 
సూ తములలోని “లింగభూయస్త్వాధకరణము” న, తై తిరియోప 
నిషత్తు యొక్క నారాయణీయము ను క్లఖించు సందర్భ ములో 


“పర విద్యాసు, అక్షర శివ శంభు 
పర బంహ్మ పర౦జ్యోతి పరత త్వ 
అం నిర్గిషం,  ఉపాస్యం, 
వస్తు; ఇహ తె రేవ శబ్దెః అనూద్యృ 


ఎదో 


తస్య నా నారాయణత్వం విధీయతే”. 


బరిప్మా , విద్యలలో అక్షర _ళివ_శంభు_ పర (బహ్మ. _పరంజ్యో్యతి... 


న జ ఓ 
శ న దరి గ y 


= రమాత్మ ఆదిశ బ్రములు SS ఆ శబములకి 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము ల 


నారాయణానువాకమందు, ఉపాస్యవస్తువగు పరతత్వమును నిర్తశిం 


చుచు అవన్నియు నారాయణునే తెల్చుచున్న వని నిరయించినారు,. 
ర 
మరియు 


“అతో వాక్యార్ల జ్ఞానా దన్య దేవ 
థి హా 
థా్యనోపాసనాది శబవాచ్యం జ్ఞానం 
టి oF 
వేదాంత వాక్య ర్విధిత్సి తమ” 


[పా విద్యలవల్ర వచ్చెడి జ్ఞ జూనమును వాక్యార్గజ్ఞానము కరా 
పరిమితము చేయకుండ దానిని ధ్యానము 3 తపనను మొదలగు 
శబ్దముల చేత గూడ జెప్పదగినదని రామానుజులు నిర్ణయించినారు. 
అ విధమైన నిర్ణయమునకు గూడ 1 పాంచరాతా గమము, 2 భ భగ 
వద్దీత ల బ్‌ కోధాయన వ టంక ల) ద్రవిడ ఆజా రుత యొక్క 
న న. ప్రాప్తి ంచినది. పాంచరాత్రాగమము es. 
ఆరాధ్యపరక ముగా, మరి కర్మ కాండను అరక పరకముగాను 
దెల్చి, భగవ దారాధనములో సంపూర్ణము గా వేదవాజ్మ యమును 
ఏినియోగించెను. 


అదే విధముగా గితాచార్యుడును జాన కర్మానుగ౦పి గాత భకి, 


యోగము నువదేశించి, జ్ఞానకాండను ఉపాసనా రూపము గా నిర్ల 
యించెను, 


ఆ విషయములో బోధాయన బుషి పరంపర కూడ, కర్మ 
మోమాంస_ దైవమోమాంస_బ౦హమిోిమాంసలను సమ్మె శన మొనర్చి, 
జ = 
సర్వక ర్మ సమారాధ్యుడు సర్వదేవాంతర్యామియునగు పరబ హుము 
యొక్క ఉపాసనయ పరమపురుషార్థ సాధనముగా నిర్ణయించి, 
బ్రహ్మ మీమాంస యొక్క _పాధాన్యమును స్థాపించినది. 


ఈ విధముగా |బహ్మ విద్యలయొక్క. మౌలికమైన ఉపాసనా 
స్వరూపము, సాధ్యభ క్రియ యని తెలికొన్నమిాదట, |బహ్మ విద్యల 


& శ్రీమన్నారాయణుడే పరతత్వము 


మూలస్వరూపములం దంతర్బూ తము గా నున్నది సిద్ధభక్షియ అను 
సందేశమును భగవదాగమానుజులు మనకిచ్చి నారని తేటతెల్హమగును, 


శరణ్యమైన పరతత్వము యొకు. మహాత్మ [రూపము గా (పత్తి 
యొక | బహ్మవిద్యలోను ఈ సిద్ధభకి కియొక్కొ ఛాయ కనబడు 
చున్నను, [పత్యేకముగా న్యానవిద్య తె తిరీయ జ శ్వేతాశ్వతరో 
పనిషత్తుల రూపములో నుండి, ఆ సిద్ద భక స్వతంత్ర స్థానము కల్లి 
కూడ నున్నది, 


ఇది $£ బహ్మ విద్యలతో దులదూగుటయేకాక ఒక (పత్యేక 
వె లక్షిణ్యము గూడ కలిగియున్నది. ఆవి వై లక్షిణ్యము న్యాసవిద్య 
యగుశు. పరమగుహ్యతమమైన యిది శరణాగతి మార్గము. దీని 
యందు పరమవురుషుని కృపాస సహకారమువల్ర సాధకుడు “కృ తాద్ధడు 
కృ తకృత్యుడు నగుట కవకాశమున్నది. న్యాసవిద్యకాక మిగిలిన 
[బిహ్మ విద్య లన్నియు బంహ్మమును బాపి ౦సజేయు లక్షణము 
మా|తము కలవిశ న్యాసవిద్య పర |బహ్మము యొక్క. కటాక్షముచేత 
నాతనిని బొందు సౌకర్యముగూడ కల్లియున్నది. ఇది సాధనలోని 
యన్ని సంకటములను దొలగించి అకించనుడు అనన్య గతికుడునగు 
సాధకుని స్వయముగా పర |బహ్మమును జేర్చును. 


ఆచార్యులు = నాెది శ సూక్తులు 


“లకీ నాథ సమారంభాం 
నాథ యామున మధ్యమాం 
అస్మదాచార్య పర్యంతాం 
వందే గురు పరంపరామ్‌” 


శ్రి వైష్టవ సం|పదాయమును లక్ష్మీ దేవి యేర్పాటు చేసినది. 
కావున శ్రీ వైష్ణవ సంపందాయమును న్రీ) సంపిధాయమని యు నం. 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 5 


దురు. ఈ సంపిదాయమును నాథయామున రామానుజాళా;రును 
[గంథముల వ్రరా స్పష్టపరచిరి. కావున ఈ ఆచారకపరంపరకు 
నమస్తారముచెసి, వైష్ణవోత్త ములు సత్కరా నుష్టానము నారంభింతురు. 


భాగవత దశమస్కంధములో (న్ర్రీ కృష్ణునకు నీళాదేవియను 
భార్య కలదని యున్నది. వీరి నిరువురను ద్రావిడులు “కన్‌ నప్పిన్న” 
యని యందురు. అభ్వార్హనగా విష్ణుభకి పరవశులని యర్థము. 
పన్ని ద్రరా ళ్వార్లు వ్రాసిన దివ్య పిబంధము నకు నాలాయిర మని పేరు, 


నాలాయిర మనగా నాల్లువేల పాశురములున్న గ౦౦థము. 


నాథముని తిరునగరికి విచ్చెసి నమ్మా ళ్వారును యోగము 
ద్యారా పారర్ధింప గా, ఆయన కరుణాకటాక్షమున నాథముని ఈ 
పన్నిద్దరాళ్వార్ల పిబంధములను సంకలనము చేసి ోనాలాయిర 
దివ్య ప్రబంధ మన్‌ బరు పెకైను. ఆళ్వార్త ందరకు శ్రిక్ళృ ష్షభక్కి 
విశేషముగా నున్నది. 


“భూతం సరశ్చ మహదాహ్యయ భట్టనాథ 
శ్రీభకి సార కులశేఖర యోగివాహాన్‌ 
భకాంఘి9 రేణు పరకాల యతీంద$) మిశా9న్‌ 
శ్రీమత్స రాంకుశ మునిం | పణతోస్మి నిత్యమ్‌”, 

1. పొయిగై యాళ్వారు : 

(సరోజయోగిి ఈయన, ద్వాపరయుగమున, కాంచీపురము లో 
[శవణా నక్షత9మున, విష్ణుపాంచజన్యాంశమున, తామర పుష్పము 
నుండి జన్మించెను, జ్ఞాన- భక వైరాగ్యములు గలవాడై డై అశ9యించిన 
వారికి విష్ణు షుభకి, నుపదేశించెను. ఈయన “ముదల్‌ తిరువందాది” 
అను [గంథమును రచించెను. ఇందు విష్ణుభకిిని దెల్పుచు ముక్తపద 
గ౦స్తముగా నున్న 144 పాశురము లున్నవి. ఈయన శ్రీ సూకి, : 
“విష్ణుమూర్తిని సహసరినామాలతో అంజలించుచు, వందనము చేయు 


గ్ర శ్రీమన్నారాయణుడే. పరతత్వము 


భక్తు లెప్పుడును నరకమున బడరు. ఏ రకములెన యిబ్బందులను 
బొందరు. వారు భక్షిమార్గమున నె. తప్ప తదితఠ మార్గమునబో హ్‌ 
గింపరు”, (ముదల్‌ తిరువందాది) 


ని. పూదతాళ్వారు : 


(భూతయోగి ఈయన, పొయిగై యాళ్వారు జన్మించిన 
మరునాడే ధనిష్టా నక్ష[తమున, సము (దతీరమునగల తిరుక్కడల్ను లి 
గార్గిమములో, బందిగురువింద పూవు నుండి గదాంశమున జన్మించెను. 
పరభకి, _ పరజ్ఞ్ఞాన _ పరమ భక్తులు గలవాడై భగవదంతరంగ భక్తుడై, 
ఆశింతులకు విష్ణుభక్తి నుపదేశించెను. ఈయన ో“ఇరండాం తిరువందా దె” 
అను [గంథము రచించెను. ఇందు తాత్విక విషయములు అవతారమూ ల. 
గూర్చిన శరణాగతిని గూర్చి న విషయములు తెలుపు 100 పాశురములు 
గలవు. ఈయన శ్రీసూకి, ; నారాయణుని గుణములను, లీలలను 
నుతించుట తపస్సు తోసమానము.” (ఇరండాం తిరువందాణు 


తి. పేయాళ్వ్యారు : 

మహాయోగి) ఈయన నందకాంశమున మైలావురములో 
మాధవస్వామికోవెలలోని పుష్కరిణి ఎరర్గికలువ పూవు నుండి యుడ్బ్స 
వించెను. ఈ పొయిగై _-పూదత్త _బయాళ్వార్లు ముగ్గురును యాదృచ్చి 
కముగా తిరుకొవలూరులో గలిసికొనిరి. ఒక భక్తుని యింటియరుగుయొ 
ఆ రాతి9 పండుకొనిరి. ఒకరి విషయము లోకరు చెప్పుకొనుయ 
గొంత సేపటికి ఇరుక్రైనది. కారణమేమాయని వారు దివ్యదృష్టితో 
జూచిరి. వారు శ్రీమన్నారాయణుడు సపరివారముగా నచటకు వచ్చి 
యున్న ట్లు కని పెట్టిరి. ఆ భగవంతుని వారు మూడు వేదములు 
యర్ధములును వచ్చు నట్లు ముక్కపద|గస ములుగా దాగవిడపద్యముూ 
లతో స్తుతించిరి. అవి యిప్ప టికిని (పసిద్ధముగా నే యున్నవి. 


ఈ "పెయాళ్యారు “మూనారింతిరువందాది” అను .. [గంధము 
(వాసెను. ఇందు, తాత్వికమై పకృతి సౌందర్యమును దెలువుచున్న్న 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 


100 అవతార విషయిక పాశురములు గలవు. ఈయన శ్రీసూకి : 

“విషునావమునొక సారి సరించిన జాలును. విషువాభకుని మనస్సులో 
(36) బి 5a వి 

నివసించును”. (మూనారిం తిరువంధాది) 


4. తిరుమడి? ఆళ్వారు 3 


(భక్షిసారుడు) కాంచీపురమునకు తూర్పు గా భకి సారమను 
క్షతమున్నది. భార్గవ మహర్షి యాగము చేసెను. అతని భార్య 
గర్భ వతి యయ్యెను. కాని అమె మఖా నక్షతంమున ఆకారము లేని 
మాంసపు ముద్దను గనెను. వారు దానిని వెరిపతుప్ప లో బార వేసిరి, 
కొంతసేపటికి మావి జారిపోయి పిల్లవాడు వఏడువసాగెను. మేదరి 
వాడొక డాపిల్లవానిని గొనిపోయి “పెంచి పెద్దజేసెను. పిల్ల వాడు 
భక్తిజానములు గలవాడై తిరువల్లి క్కణిలో యోగాభ్యాసము చేయు 
చుండెను. ఒకనాడతడొక బొంతను గట్టుకొనుచుండగా, శివుడు వచ్చి 
అతనికి “వరమిచ్చె ది నన్నాడు. అతడు “మోక్ష మోయగలవా?. 
యని శివు నడిగెను. శివుడు వేరొక వరము గోరుకొనుమనెను. ఆ 
యాళ్యారు “నా సూదివెంట దారము తప్పకుండ వచ్చి నట్టు” వర 
మిమ్మని పరిహసించెను. శివుడు కోపముతో మూడవకన్ను దెరచెను. 
తిరుమడిశ యాళ్వారు తన పొదమునందలి కన్ను టెరచెను. ఇది 
శివుని కంటిమంటను మిరంగివై చెను. శివుడతని మపాత్తును దెలిసికొని 
భక్తిసారుడని యతనికి రు సె'బైను. 


ఒకనాడు శుకిహారుడను ఖిచరుడు వ్యాఘ వాహనమెక్కి 
అకాశమునం దతనికి మీదుగా పోబోవుచుండెను. ఆ వాహన మాగి 
పోయినది. కారణ మేమాయని అతడు దిగివచ్చి భక్తిసారుని యోగ 
మహిమకు మెచ్చుకొని నీ బొంతను దీసివేసి నా దివ్యకవచమును 
ధరింపుమని, యొక దివ్యకవచ మతని కిచ్చెను. భక్తిసారుడు తన 
మహిమచే రత్నకవచమును నిర్మించి శుక్తిసారుని కిచ్చెను. 


శ (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


ఒకసారి పెరుంబులి యూరులో దిరుగుచుండగా నీయనను 
[బాహ్మణులు చూచ్చి మేదరివాడు వేదము వినరాదని చదివెడి వేదము 
నాపుచేసిరి. తరువాత వారు తరువాతి వేదవాక్యము జాపకమునకు 
రాక, గొట్టుకొనుచుండిరి. భక్తి సారుడు తిరిగివచ్చి నల్లవడ్డ గింజలను 
గోటితో వొలిచి వారికి శాపం వెను, అప్పుడు వారికి 


“నెర్భతం చరుం పరివృతె కగ్న హే 
(తర్వాత కృష్ణానాం వీరీపానాం 
నఖ నిర్భిన్న క్‌ు 

అను వాక్యము స్మృతికి వచ్చెను. 


భకిసారుడా యూరి చేవాలయమునకు Mees చేయు 
చుండునప్పుడల్తా, లోనున్న యర్భా వి[గహము అతడు తిరుగుచున్న 
వైపుగానే మళ్లుచుండెడిదట. ఇట్టి మహిమలెన్నో అతని చరిితలో 
గలవు, ఇతడు చకారింశమున జన్మించి రెండువేల యైదువందల 
సంవత్సరములు జీవించెను. ఉపనిషదర్భము చెలుపు తొంబదియారు 
పాశురముల “నాన్‌ ముగన్‌ తిరువందాది” |పబంధమును (వాసెను. 
ఇందు విష్ణుమూర్తి ధర్మములు, భగవ ద్విరహమును గలవు. ఈయన 
శ్రీసూకి, : ప శవా! నీవు 1 పమస్వరూవుడవుగా అమృత స్వరూవు 
డవుగా నా సర్వస్వముగా గూడ నాకు గనబడుచున్నావు. నేనునీ 
యాజ్ఞను శిర సావహింప సిద్ధము గా నున్నాను. నీవు నన్ను స్వీక 
రింపుము! సర్వదా నీవే పను దిక్కు. నీవుతప్ప నాకేదిక్కును లేదని 
తెలిసికొనుచున్నా ను” (నాన్ము గన్‌ తిరువందాది 


5, “పెరి యాళ్వారు : 


( విష్ణుచిత్తుడు ఈయన పాండ్యదేశ వైష్ణవుడు. కలియుగాదిని 
జన్మించెను. శ్రీవిల్లిపుత్తూరు లో ని వటపత౦శాయి. ఆలయములో మాలా 
'3కంకర్యము చేయు భక్తుడు. ఆ భగవంతు డనుగగహించి ఆయనకు 


తయో చెయ యయా he యి ae Ete ! ఎమిటి sh de ఎమ se యమో 0 


a dates సెక్‌ 


క 73 
భజ 


ee 


క్‌ అనలా అనం అడు ఆవేయ్లూ ఆంకా 


ఇనవేడు చో! 


శో 


దాదా వ 7 | 
జా : A TTT Meat Dc 
వ RT చ Eo 
న... గ్‌ 
| 
జ్‌ dy ae: ర్త 


"1 టి A \ 


i (| 
పటు గళ ౧ | 
అటే ఓ ర 
టో 
nl 


గ 


సృ గప దా మఘమాసుజులు 


(౯౫ 
ర 


కాషోయశోభి కమనీయ శిఖానివే . 


ఇ టీ 


రడ త మూాజ్వల కరం వినులో వపితం. 


జో ళీ 


ఉద్య దినేశనిభ ముల్లస మర్ల ప 
(రు 


రూపం త వాసు తతర! దృశో క 
అలలే యో 


తత్తర 
మై 


చా ల! 


శ 


Fas 
న్‌ 


వమా పప 


జా 


Sp 


ఇకా శా 


Fa 
మ్‌ 


ద 
జ జా శ 


శవ 2 


= 


ళ్‌ 
Wy 


టి 
శ 


ఆయాడాు. ఆవడ ఈ ఉనను ఇడా ఎడు నడు టెడల యడం తెరా కి బొడ ఎడి. పాడు బడు వార్కి 4 


EF pe 


- 
bs 
మై. 
అ 
సధ 
ళు 


శై లై 
శ qq ప సీ 
(. శి ర చై గై 
| of 3 gy 
( 0 3 ల గ 
| డి మ. |. 

గ స 21 గ 
(| య i 
= 7 
| i జొ స్ట గ్‌ 
క్‌ సె శ్‌ గీ 
0 0 
ఖీ సై Sg లే 
ea 2 బ్‌ 
ఫ్‌ టం. గ్‌ 

వ టీ 
ల 0౧ © 3 hy 

NCI టి 
| జ్‌ Y ¥ అం i 

Frm pe (4 
rb gb | 

3 స. (1 


OP ne SS | 
sea Tain” అక DE EE అకా అనాలా ఆటా అమా ర్యా అ మా ర ర జస దా ట్ర అమా శక సనా మా అమా అహా 


[ 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 9 


“యుక్తులతో పరతత్వమును నిర్ణయించిన వారికి పాండ్యరాజు బంగారు 
నాణెముల సంచి నిత్తునని i సంచిని సభాభవన స స్తంభమునకు 

గట్టి యుంచినాడు. క్‌ శ్రీమన్నారాయణుడే పరతత్వమని 
శం కిటి యా బహుమానమును పొందుము. నేనునీ నాల్కపె 
నుండి జయింపజేతు నని చెప్పినాడు. 


అశే విష్ణుచిత్తుడు వెళ్ళి విష్ణువే పరతత్వమని నిర్ణయింపగా 

య —0 
స ంభమునుండి నాణెముల సంచి యూడిపడెను. దాని నాయన బహు 
మానంగా నొందెను. ఈ పెరియాళ్వారు గరుడాంశమున జన్మించెను. 


ఈయన రెండు గ్రంథములు రచించెను. 1. “తిరుప్ప లాండు లో 
12 పాశురములు గలవు. ఇందు గరుడధ్వజుని మంగళాశాసనం 
గావించిన మధుర గీతములు గలవు. 2. “పెరుయాళ్యారు తిరుమొళ 


గంథంలో 461 పాశుర పాశురములు గలవు. ఇందు బాలకృష్ణ వీల 
లభివర్షితములు. 


6. గోదాదేవి 
జ్‌ కర్కకు పూర్వ ఫణ్గుణ్యాం 
తులసీ కాననోద్భ వాం 
పాండ్యే విశ్వంభరాం గోదాం 
వందే శ్రీ రంగనొయకీం ॥ 


ఒకసారి యా పెరియాళ్వారు తులసి వనమును తవు 
చుండగా నొక పసిబాల దొరికినది. సంతానము లేనిఆ యాళ్వారు పేదకు 
పెన్నిధి దొరికినట్టు దొరికిన యా బాలికను, మహానందంతో గొనిపోయి 
తన భార్యకిచ్చెను. వారా బాలికకు గోదాదేవియని పేరు పెట్టి, అల్లారు 
ముద్దుగా బెంచుకొనుచుండిరి. గోదా ఐశ్వర్యమిచ్చు నది. అనగా లక్షి 
యని యర్థము. ఆమె లక్ష్మీ దేవ్యంశమున జన్మి ౦చినదే. ఆమె [కమ 


2 


i శ్రీమన్నారా యణుడే పరతత౭ము 
fg me yan "జీ అలీ ఇల yp 
ము మంగ 'పెదదెనదె. ఒక ణాడు పరితూళ్యారు వమూామూలు 
రు మా 
' వకారం, వటపత౦శాయి "పెరుమాళ్ళకని, వుష్ప్పమాలిక నందముగా 
గటి, బుటలో దెటుకొ నెను, 
ర. ళు ళు 


గోదాదేవి శ్రికృష్లుని వివాహ మాడుదునని పట్టుబట్టియున్న ది. 
న కట్టియుంచిన పూలమాలను ధరించుకొని, “తాకు "పెరు 
గంగా నుందునా యుండనా” యని దీర్జికలో ని నీళ్ళ లో 
జూచుకొని వ బు! న మాల నెప్పటియట్లు బుట్టలో 


గ] 
Lf 
eA 
a 
|. వ 


Pp) 
ఒకసారి పెరియాళ్వారది గమనించి, అవేళ వొట్టిచెతుల: 
తోడనే పెరుమాళ్ళ సన్ని ధికిపోయి, తాగట్టిన మాల యపవిత్ర మైనదని 
wo EE రుమాళ్ళు ఆ యాండాళ్ళు ధరించిన మాలికయే 
3 
బె 


తన కత్యంతము పాత౦మని చెప్పగా, నకే ఆభ్యారా మాలికను 
[౮ 
అయనకు rele 


వటపతరిసాయి యాజ్ఞ చె క్రీరంగమున వేంచేసియున్న 
ఢ్రీరంగనాయకుల కాండాళ్ళనిచ్చి, వివాహము గావించెను. అట్రామె 
ంగనాథుని దేవేరి యెపోయినది. 


పెరుమాళ్ళనే పెండ్లి చేసీకొందునని పట్టుబట్టిన సందర్భ 
ములో and ధనుర్మాస స [వత కుకు తిరుప్పా*వను పేరుతో 
ముప్పది వ గ రచించెను. అవి వెప షవోత్త ముల కత్యంత 
పీరిత్రి పాతములు., నాలాయిర [ప్రబంధంలో మొదటి భాగమంది 
తి స వు చేర్య బడినది. ఆ పాశురములకు తాత్స ర కము తెలుగులో 
ఈ | కింది విధముగా నుండును. 


1. ఆభరణములు ధరించిన గోకుల భల లా ఈక ఎందు సక 
నళకళలాడు మంచి మా గ్లశిర మాసముగదా యిది, వంత స్నాన 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 1l 


మాచరింప రాదలచిన వారందరు రండి! వీరుడగు నందునిచే బాలింవ 
బడువాడు, యశోద ముద్దులపట్టి, సీలమేఘ శ్యాముడు, ఎరరని కను 
దమ్ములు సూర్యచందుంలవంటీ. శ్రీముఖము గలవాడునగు నారాయ 
అుడే మన కోరిన కోర్కెలు దర్చు వాడు. లోకులు క “నియాడునట్లు 
మనము (వత నిష్టలో మునిగియుందము రండి! ఇదేకదా మన 
_వతము. 


2. భూమియందు హాయిగా మనదలచిన అమ లారా! మనమో 
[వతమందు బాటింపవలసిన నిబంధనలను వినుడు! పాలసము [దంలో 
నాదిశేషునిపై బవళించిన పరమాత్ముని శ్రీపాదములను గురి ంచుచు, 
కువ నె స్నానమాడి, పూలను కాటుకను ధరింపక, నేతిని పాలను 
వర్ణించి, చెడుపనులు చేయక, యథాశ కి గా యోగ్యులకు దానధర్మ 
ములు చేయుచు, యాచకులకు బీచ్చ ములు పెట్టుచు, బతుకు విధ 
మును దలచుకొని యానందింపవ లెను. ఇదేకదా మన |వతము. 


ఏ. వామనావతారమున లోకములను పాదములతో గొరిచిన 
పురుషోత్తముని దివ్యనామ సంకీర నము జేయుచు, ఈ [వతం పేరుతో 
మనము స్నాన మాచరించినచో, దేశమం దంతటను నెలకు మూడు 
వానలు కురిసి, యు పెరుపచ్చ లతో గళకళ లాడును. జలసమృ ద్ద 


మధువాని మత్తి ల్లీ, Fa sre శ ల పొదుగులు 
పట్టుకొనుటయే' కడవ, కుండల కొలది bes ఇట్లు భూమి 
పాడి పంటలతో దులదూగును. కరపుకాటకములురావు. పర ఈ మన 
_వతము. 


4. ఓ మేఘాధిపతీ! నీ శ కిని దాచుకో బోకుము. నీవు సము [చ 
జలము దాగి, సర్వశ్వరుడగు శ్యామసుందరునివ లె నల్రనై, ఆకాశ 
మెక్కి బలసౌందరములున్న భుజములుగల పద్మనాభుని కుడిచేతి 
చక౦మువ లె మెరయుచు, నతని యెడమచేతి శంఖమువలె నురుముచు, 


[చ (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


అతని ధనుస్సునుండి రావణ వధకాలమున వెలువడిన బాణవర్త ము 
వలె లోకసుభిక్షమున'కె జలముల నర్చింపుము. అందు మేమును 
మార్గళి వరితస్నాన మాచరించి సంతోషింతుము. ఇదేకదా మన 
వ౦తము! 


5. అచ్చెరువుగొల్పు గుణములు గలవాడు, ఉత్స ర మభురాధి, 
పతి, మంచిపేరుగల యమునానది తీరమున విహరించువాడు [వజ 
కులమునకు మాణీక దీపం వంటివాడు. మాతృ గర్భ మును ధన్యం. 
చేసినవాడునగు త్రీ కృష్ణుని మనము పవితు9లమై మంచిపూల బూజించి, 
నమస్కరించి, మధురకంఠంతో గానంచేసి, మనస్సున ధాానించినచో, 
పూర్వ పాపములు, రాబోవు పాపములు నిప్పులో బడ్డ దూది పింజలవ లె. 
నళించును. కావున సర్వేశ్వరుని తిరునామ సంకీర్తనం జేయుడు! 
ఇదె కదా మన [వతము! 


6. పక్షులు కూయుచు నెగిరిపోవుచున్నవి. గరుడ ధ్వజుడగు 
సర్వెశ్వరుని యాలయమున శంఖధ్వని వినబడుట లేదా? అమ్మాయా 
లేచిరావమ్మా, పూతనాస్త న విషము గో రలినవాడు, వంచకుడగు శకతూా. 
సురుని కీళ్ళు విరుగదన్ని నవాడు, క్షీరసముద౦మున శేషపర్యంక 
మున యోగని|దా ముది9తుడై నవాడు, సర్వకారణుడునగు సర్వే శ్వ 
రుని మననము చేయుచు, మునులు యోగులును లేచి హారి హరియని 
చేయు భగవన్నామము మన మనస్సుల జల్రబరచుచున్నది. ఇదేకదా 
మన |వతము. 


7. ఓ పిచ్చిదానా! భరద్వాజ పక్షులు కలిసి కూయుచున్న వి. 
వినబడుట లేదే! కాసుల పెర్షు మంగళసూ|తములు గలగల మనకుండ 
బట్టుకొనుచు, బరిమళించు తలవెంటు)కలుగల గోపికలు కవ్వము. 
ధ్వనితో బెరుగు జిలుకు చప్పుళ్ళు వినబడుట లేదా యేమె. ఓ నాయకు | 
కాలా! అవతార స్వరూపుడు శేశినిషాదనుడునగు శ్రీ) కృషుని మేము. 
గానము చేయుచుండగా వినుచుగూడ నీవింక నిదించుచున్నా వా! 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 13 


ప తేజోవంతురాలా! ఇకనైన తలుపు తెరువుము! ఇదేకదా మన 
వితము. 


8. తూర్పు తెల్ల వారినది పశువులు మేతమేయ బోవుచున్న వి. 
పోవు బాలికలనందర నాపి నిన్ను బిలువవచ్చి తిమి. లే లెమ్ము. అసక్తి 
గల యువతివిగదా, వాద్యములతో శ్రీ కృష్ణుని గానము చెయుచు 
బోదము. ఆశ్యాసుర_చాణూరముష్షికాసురుల సంహరించిన దేవదేవుని 
డగ్గరి సేవింతము. అతడు మన యుద్యమము చూచి కటాక్షించును. 
ఇదేకదా మన [వతము. 


9. మంచి మాణిక్యాల మెడలో నలుగడల దీపములు వెల్లు 
చుండగా, ధూపములు పరిమళించు చుండగా, పట్టుపాన్సున కనులు 
మూసుకొన్న మరదలా! తలుపు గడియ తీయుము. అత్తగారూ! 
ఆమెను లేపరు? మో యమ్మాయి మూగదా, చెవిటిదా? అలసిపోయి 
యున్నదా, కాపలా కాయుచున్న దా? మొద్దునిద్ర పోవుచున్న దా? 

అశ్వ రము గొల్చుకల్యాణ గుణములుగలవాడా! మాధవా! వెకుంఠా! 
యని భగవద్దుణగానము చేయుచు వచ్చి నాము, లేపి మా గోష్టిలోనికి 
బంపుడు! ఇదీకదా నున|వతము. 


10. ఓ యమ్మా! చక్కగానోచి సుఖపడదలచితి వే! పిలుచు 
చున్నను తలుపు తెరువవు! తెరువనిదానవు పలుకనై న పలుకవు. తుల 
సిని కిరీటమున ధరించిన నారాయణుడవు మనము పొగడగా (పాద్య 
విశేషముల పురుపార్గముల నిచ్చును. ఈ పుణ్యమూర్తి చె రామావ 
తారమున వత. కుంభకర్ణుడు సీకి నిదినిచ్చి పోయినాడో! 
యేమో! ఇంత నిిదయా! తెలి వితెచ్చు కొని లెమ్ము! ఇదేకదా మన 
వ౦తము. 

11. పసుల పాలు పిదుకుచు, వానికి శతు) బాధ లేకుండ జూచు 
కొనుచు, గడుసుతన మెరుగని గోపాలుర హేమలతా! వనమయూరీ! 
ఫణిఫణ నితంబబింబా! లేచిరమ్ము! దగ్గరి వాం |డము స్నేహితురాం 


| శ్రీమన్నారాయణుడే పరతత్వము 


డము నిన్ను బిలువ వచ్చితిమి. నీ వాకిట నిలుచున్నాము, మేఘ 
శ్యాముడగు సర్వెశ్వరుని గుణగానము చేయుచున్నాము. నీవు కదలవు, 
మెదలవు ఉలుకవు వపలుకవు, ఓ భాగ్యవంతురాలా! మన లక్ష్యమే మిటి? 
ఇట్లు పరుండుటలో యుద్దేశ్యమేమి? షదెకదా మనవ౦తము. 


les దూడల-పె పె [| పేమచే బాలు[సవించు పశువులు గల సంపన్న 
గృహస్టుని చెలెలా! అటు కురియుచున్నను నీ వాకిలిచూరు పట్టు 

థి ౧ ౧ ఈ 
కొని లంకేశ్యరుడగు రావణుడు జంపినవాడు, మనస్సునకు భోగ్య 
మైనవాడునగు రాముని భజన చేయుచు వచ్చినను నీవు తెరువవు!. 
ఇకనైన ల. ఇదేమి ని|ద తల్లీ! యిరుగు పొరుగు వారుగూడ మన. 
విషయము న న. ఇదేకదా మన వతము. 


18. బకాసురుని నోరు చీల్చి నవాడు, దుష్టరావణు గిల్లీ వవ. 
వాడునగు భగవంతుని గీరి ంచుచు బోయి, పిల్లలందరు నోము. నోచు | 
కొన్న చోటుకు చేరుకున్నారు. వేగుచుక్క పొడిచినది. గురుడస్తమించి - 
నాడు. పక్షులు మేతకై కూయుచు బోయినవి. పద్మమున తుమైదలు 
వాలినట్టు అందమైన కనులుగలదానా! చిన్న దానా! ఈ వత దినము 
లలో కృష్ణుని గుణాను సంధానము. నీవొక్కొదానివే రహస్యముగా 
జేయుచున్నా వా! మాతోగలసి విరహాతాప మడగునట్లు స్నానమాడ 
రాక్క యింకను పాన్సున బవళించినావా! మా గోష్టిలోనిక రమ్ము! 
ఇదేకదా మన వంతము, 


14. మో పెరటి దిగుడుబావిలోని యెర౦కలువలు వికసించినవి. 
నల్రకలువలు ముకిశించినవి. కామాయ వస్ర్రములుగట్టి తెల్లని పలువరు 
సలుగల యర్బ్చ కులు, తమ దేవాలయములకు బోయి, కుంచకోలలతో 
తలుపులు తెరచి, యారాధింపబోవుచున్నారు. మమ్మే మేల్కొలుపు 
దునని మాటయిచ్చి నావు. సిగ్గగుట లేదా? మధుర భాషిణీ! శంఖు 
చ|కములు హస్తములందు న యా పద్మాక్షుని బాడుటకై లేచి 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 15 
15. శుకవాణిీ! ఇదేమమ్మా! ఇంకను నిదిరించుచున్నా వా!”. 


“అబ్బా! గొల్లుమని "కేకలు వేయకండమ్మా పూర్ణులా రా! 
ఇదిగో వచ్చు చున్నాను.” 


“శకి మంతమైన నీ నోటి దురుసుతనమును, మే మిదివరకే 
యెరుగుదుము.” 


“శకి మంతురాం[డు మోరే. నేనే అయితే అకు కానిండు.” 
“అందరూ వచ్చి నారా.” 


“వచ్చినారు. ఇంక నీవు వచ్చి లెక్క పెట్టుకొమ్ము. కువల 
గజమును జంపినవాడు, శతు౦వుల శ్మతుత్వమును బోగొట్టు శకి 
మంతుడు, క ల్యాణగుణ పూర్ణుడునగు శ్రీ) కృషుని గీరి ంపరారమ్ము! 
ఇదేకదా మన |వతము. 


16. మా నాయకుడైన నందగోపుని _ప్రాసాదమును గాపాడు 
వాడా ధ్వజ__మక ర తోర ణాంగణ ద్వారపాలకా! మాణిక్యాల గడి 
యను తీయుము. కల్యాణగుణుడు, మాణిక్య వర్గుడునగు శ్రీకృష్ణుడు 
మా నోమున కుపకరణములగు (వాద్య విశేషములు పురుషార్థముల 
నిత్తునని, నిన్ననే వాగ్దానము చేసెను. ఆయనకు మెల్టొల్పులు పాడు 
ట'కె వచ్చితిమి. నీవు మొదటనే మము మాటలతో నడ్డగింపకుము. 
తలుపులు తెరువమని కోరుచున్నాము. 


17. వస్త్రముల నన్న పానీయముల నిచ్చు వాడవు, మా స్వామి 
వియునగు నందనందనా! మేలుకి”ము. ప్రీలందరిలోకి చిగురువంటి 
దానా! గోప కులమునకు దీపము వంటిదానా! మా స్వామిని నగు 
యశోదాదేవి! మేలుకొనుము! లోకముల గొలిచిన వామనా! నిత్య 
సూరులకు (పభువెన శ్రీ కృష్ణా! ని్యదింపక లేచిరావయ్యా! బంగారు 


18 (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


కడియాల పాదములుగల భాగ్యవంతుడవగు బలరామా! నీవు, నీ 
తమ్ముడును నిద చాలించి లేచిరండి. ఇదేకదా మన వితము. 


18. మదపుశకేనుగు వంటి బలముగల నందునియొక్క కోడలా! 
ఓ నప్పిన ఫిరాట్లి! పరిమళించు ముంగురులు గలదానా! తలుపు గడియ 
తీయుము! కోళ్లుకూయుచున్న వి. బండి గురివెంద పందిరి మొద కోక 
లలు కూయుచున్న వి. బంతులవంటి వెళ్ళు గలదానా! నీ నాయకు 
డగు శ్రీ) కృషుని'పె పె మేము తిరునామములు పాడుచుండగా, ఎర) 
తామర వంటి చేతులతో అందమగు గాజులు చప్పుడగుచుండ, సంతన, 
మున వచ్చి తలుపు తీయుము! ఇదేకదా మన|వతము. 


19. గుత్తులవలె దీపములు వెలుగుచుండగా, దంతపు కోళ్ళ 
మంచము మోద మెత నె యందగించు పాన్వున్క పూలముంగురులు. 
గలిగియున్న నప్పిన్న ఫిరాట్టియొక్క స్త నములను రొమ్మున హత్తు 
కొని, పవళించిన కృష్ణా! మాట్టాడుము.. విశాలమగు కాటుక కనుల 
దానా! నీవు నీ మనోహరుని ఎంతసేపటికిని నిదలేప నొప్పుకొన. 
కున్నావు. ఇంత కస్త విరహము సహింపకపోవుట, నీ స్వరూప 
స్వభావములకు త తగదమ్మా! ఇదేకదా మన J 


£0. ముప్పది మూడుకోట్ల దేవతల భయము దీర్బగల బల 
వంతుడా! లెమ్ము, బుజువర్శ నగల స్వామి! శకి మంతుడా! శతు) 
భయకరుడా! నిర్మలుడా! మేలుకొము. బరిణవంటి వైరముడి, ఎరరని 
పెదవి సన్నని నడుముగల నప్పిన్నా! పూర్చులారా! లక్ష్మ స్వరూవు 
రాలా! నిదుర లెమ్ము. మా (వత స్నా నాంగము లై వింజామరము 
అద్ధమునిచ్చి సీ పతియగు శ్రీ) కృష్లుని అము నిపుడే జలక మాడిం 
పుము! ఇదేకదా మన వ్రతము. 


21. కోడవల కొలది పాలిచ్చు పశుసంపదగల నందకుమారా! 
మేలుకొనుము! ఓ భక్న రక్షకా! | పకటముగా నవతరించిన తేజశ్ళా లీ 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 17 


నిదుర లేచిరమ్ము. వ శతు)వులు దుర్మతులె నీ వాకిట గతిలేక 
నిన్నా[శయింప బడినట్లు, మే మహంకార మమకారముల బోగొట్టు 
కొని అనన్యగతికులమై నీకు మంగళా శాసనము చేయుచున్నాము. 


ని కల్యాణ గుణగానము చేయుచు, వచ్చి యున్నాము. ఇదేకదా మన 
వితము! 


22. రాజులు అభిమానపడక నీ సింహాసనము కిరింద గుంపులుగా 
బడియుండునట్లు మేమును వచ్చి చేరితిమి. గజ్జెల నోళ్ళవల కొద్దిగా 
విచ్చిన, తామరలవంటి నీ సుందర మందకటాక్షమును, కొద్దిగా 
మా'పె బ9సరింపజేయుము. ఉదయించిన సూర్యచందు9లవ లె నున్న 
సీ నేతద్వయముతో మమ్ము జూడుము! మా పాపములు నశించును. 
ఇదేకదా మన [వతము. 


29. అవిసెపూవు వంటి దేహకాంతిగల కృష్టా! పర్వత గుహ 
నుండి నిదించి లేచి, కేసరములు నిక్కరపొడువ మేను విదళించి, 
మూలిగి సాగి శౌర్యముతో గర్లించుచు, బయటికివచ్చు |సింహమువలె, 
నీ మందిరము నుండి సభా భవనమునకు వచ్చి, ,విజయ సింహాసన 
మున నాసీనుడనై, మేము వచ్చిన కార్యమును విచారించి దయ 
జూడుము! ఇదే కదా మనవ౦తము! 


4. వామనావతారమున లోకముల గొలిచిన నీ పాదములకు 
మంగళా శాసనము. రామావతారమున లంకకుబోయి లంకేశ్వరుని 
నశింపజేసిన నీ బలమునకు మంగళా శాసనము. శకటాసురుని దన్నిన 
నీ కీర్తికి మంగళాశాసనము. వత్సాసురుని గోణిబిళ్ళను వలె చిమ్మిన 
కృష్టా! సీ పాదములకు మంగళాశాసనము. గొవర్ణనమును గొడుగుగా 
నెత్తిన గోపాలా! నీ కళ్యాణ గుణములకు మంగళాశాసనము. పరుల 
పగను బోగొట్టు ప్రీ చేతిబ ల్లెమునకు మంగళాశాసనము. ఇట్టి వ పిత 


3 


i8 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


చరి తమును నుతించి నివల్ల పురుషార్థములను బొందుట3 యివుడు 
మేము వచ్చితిమి. కరుణిం పుము. ఇదేకదా మన (వతము. 


ఓల. దేవకికి బుట్టిన రాతిరియందే, యశోదకును గుమాండవై 
నీవు చాటుగ బెరుగుచుండగా, నిది విని సహింపని కంసుని, మట్టు పెట్టిన 
కృష్టా! ఆశిగితవత్సలా నిన్ను యాచింప వచ్చితిమి. వాద్యవిశేషముల 
నిచ్చి నచో లక్ష దేవి యాసించు సంపదను వీరత్వమును మేము 
కీర్తించి, దుఃఖముల బోగొట్టుకొని, యానందం పొందెదము. ఇదేకదా 
మన వితము. 


£6. ఆశి9త వత్సలా! మాణిక కవర్గుడా! పూరు లనుష్టించినవి, 
మేము కోరుచున్న వియునగు మార్లశిస్నాన _వతాంగములను, మా 
కొసగుము. పాలవలె తెల్లనై బాగుగా ధ్వనించు నీ పాంచజన్యము 
వంటి శంఖములను, మంచిగా మోగు పెద్ద పెద్ద తప్పెటలను, తిరు 
నామ సంకీర నము చేయువారిని, మంగళ దీపములను, ధ్వజములను, 
చాందినిని మా కొసగుము, ఇదేకదా మన వితము. 


27. ఆశ9యింపక ద్వెషించువారిని జయించు సద్దుణములు గుల 
గోవిందా! నిన్ను కీర్తించి వాద్యవిశేషాది పురుషార్థముల బొందు 
దుము. మెము పొందు సన్మా ర్షమునకు, లోకులు పొగడునట్లు చక్కగా 
కంకణములు, భుజక్‌ర్తులు, కోరాభరణములు, క్‌ర్త పుష్పములు, వ మ. 
భరణములు మున్నగు న మే మలంకరంచు కొందుము. 
విలువగల వస్త్రములు ధరింతుము. పాయసము మునుగునట్లు నేయి 

నికొని, ముంజేతినుండి కారుచుండగా నీతోగూడి హాయిగా నార 
గింతుము. ఇదేకదా మన ప - 


28. పశువుల మేపుకొన నడవికిబోయి, యందే భుజించు నజ్ఞా 
నులమగు గొల్ల భామలము న. ఇట్టి గొల్రకులమున మా పుణ్యము 
కొలది నీవు జన్మించితివి. ఏ కొరతయులేని గోవిందుడా!. నీత్రోడి 
సంబంధమును, మెమిచ్చట బోగొట్టుకొందమన్న ను పోవనదిగాదు. 


శ్రీకున్నారాయణుడే పరతత్వము 19 


మేము జ్ఞాన బాలికలము. సపేరిమచే నిన్ను చిన్న పేర్హతో భిలిచితిమి 
కోపింపకుము. పురుమోర్ణములను దయచేయుము! ఇదేకదా మన 
వంతము. 


సరీ. గోవిందా! వేకువనేవచ్చి, నిన్ను సేవించుకొని, నీ 
శ్రీపాద పద్మములను స్తుతించుటలో, మా యుదేశ్యము వినుము, 
పసుల మేపుకొని [బతుకు మా కులమున బుట్టిన నివు ఆంతరంగ 
గెంక ర్యమున మమ్ము స్వికరింపక పోగూడదు. ఈ వాద్య విశేషూల 
దీసికొని పోవుటకు మేమురా లేదు. ఏడేడు జన్మ లలోను సీతో సంబం 
ధము గలవారము గానే యుందుము! నీకే మేము సేవ చేయుదుము. 
వేరు కోర్కెలు లేకుండ జేయుము. ఇదేకదా మన తము. 


90. చం[దముఖులు సుందరాభరణలు నగు గోపికలు, కీర 
సాగరమును జిలుకణా జనించిన లక్ష్మిని చెట్టబట్టినవాడు, కేసి రాక్ష 
సుని జంపినవాడునగు స ర్వేశ్వరునిజేరి స్తోతముచేసి పురుషార్హములను 
_గహాంచిరి. ఈ వారను శ్రీ విలిపుత్తూరు లోని EG 
పెరియాళ్వారు లొ యొక్క కుమార్తెయగు గోదాదేవి, ముప్పది దావిడ 
పద్యములను రచించెను. పనిని తప్పక యిశ్త్ర యనుసంధించువారు, 
నాలుగు ఎగుభుజములు గలవాడు ఎ|రని నేత)ములు దివ ముఖ 
మండలము గలవాడునగు శ్రియః పతియొక్కుక టాక్షమునకు బాత్రులై 
మహానందము ననుభవింతురు. 


6, కుల శేఖరాళ్వారు : 
ఈయన కేరళదేశములో. చోళపట్టణమునందు, చేరవంశపు 
రాజగు దృఢ వర్గితునకు కౌస్తుభాంశమున జన్మి౦చెను. శ్రీరాముని 
యందు, _వేంకకేశ్వరుని యందును ఈయనకు భక్షిమెండు. 
ఒకసారి రామాయణము వినుచు “జనస్థానములో ఖరదూష 
ణాదులగు పదునాల్లు వేలమంది రాక్షసులతో శ్రీరాము డొక్కడే 


20 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


యుద్దము చేయుచున్నా”డను వర్గన రాగా ఈయన ఆ రామచందు). 
నకు 'సాయవపడుటకై ఖడ్లకవచాదుల ధరించి జనసా నము వెపు పథ. 
గెతి నాడట. శ్రీరంగమునకు బోయి ఆ పెరుమాళ్ళ సన్నిధిలోనే: 
నివసించుట'కి పజలనుగూడా (బయాణము చేయుచుండగా, 
మం తులు రాజ్య మరాజకమౌనని యనేక పర్యాయములు విఘ్న 
ములు క. 


ఈయన “పెరుమాళ్‌ తిరుముడి” అను దాగివిడ పబంధమును, 
“ముకుంద మాలా స్తోతరి” మను నంస్కృత శ్లాకములను రచించెను, 
ముకుంద మాలలోని ఈ శ్రోకమునకు జాల ప్రి సిద్ధి కలదు. 


“దివివా భవివా మమా2స్తు వానో 
నరశేవా నరకాంతక! పీకామం | 
అవధిరిత శారదార విందా 

చరణా తే మరణేఒపి చింతయామి” 


“నన్ను స్వర్షమందే యుంచుము లేక భూమియందే యుంచుము! 
నరకమందై న నుంచుము. ఎక్కొడనుంచినను నీ చర ణారవిందముల నే 
చింతించు చుందును. నరకముల బోగొట్టువాడా! నా కవియేచాలును.” 
అని కులశేఖరాళ్వారు సదా 'పెరుమాళ్ళకు విన్నపము చేసికొను 
చుండువాడు. శ్రీరంగము, తిరుపతి, కంచి, తిరుక్కణ్ణ్లపురము, తిరు 
మాలిరుంజోలై , శ్రీముష్టము, నమ్మా ళ్వారవతరించిన తిరునగరి 
మున్నగు దివ్య దేశములు సేవించి అరువది సంవత్సరములు జీవించి, 
పరమపదించేను. “పెరుమాళ్‌ తిరుముళి”లో 105 పాశురములున్న వి. 
ఇందు తిరుపతిలో తాను జన్మి ౦పవ లెనను కోర్కె తెలుపబడెను. 
మరియు రామావతార విషయములును గలవు. ఈయన శ్రీసూకి.: 
“స భగవానుడా! నే నెన్నొ పొట్టు పడుచున్నాను. శరణాగత 
వాత్సల్యము గల నికు శరణాగతి చేయుచున్నాను. మరొక విధముగా 
నా యిబ్బందులు తొలగవు, తల్లి os దూరముగా పోయిన 


శ్రీమన్నారాయణుడే పరతతషము లే 


కుమారుడు, తిరిగి తల్లి పోషణము నే యసెక్షీించి సమోపించునట్లు, 
ననున యనుగరిహము నే యపేక్షించి నీ పాదారవిందముల పొంతనే 
శరణు వేడుచున్నాను. (పెరుమాళ్‌ తిరుముళ్ళి 


7. తిరుప్పాణి ఆళ్వారు [యోగి వాహనుడు |: 


ఈయన శ్రీరంగము వద్దగల నిచుళాపురములో శ్రీవత్సాంశ 
మున పరిమడిలో జన్మించెను. మాలదాసరి దంపతులకు దొరకిను. 
శ్రీరంగములో రంగనాయకుల కో వెలముందు వీణ వాయించుచు 
భగవద్దుణాను భవమును చేయుచు మైమరచుచుండు వాడు. | బాహ్మ 
ణులు కావేరి స్నానమాచరించి వచ్చుచు అస్పృశ్యుడని యాతనిని 
రాళ్ళతో గొట్టిరి. దేవాలయములో రంగనాయకుల నొసటి నుండి నెత్తురు 
కారెను. అర్బ కాదు లాశ్చ ర పడిరి. రంగనాయకులు సారంగ యోగి 
కలలో గాన్చి ౦చి“దెబ్బలుతిన్న యా మాలదాసరిని నీవు తీసికొనిరము! 
అతడు రాకున్న నీ వాతని నెత్తుకొనిరి' మని యాజాపించెను. స 
యోగి మున్నగు బార్గహ్మ ణులు బషిహ్మ రథము పట్టి దెబ్బలు 
తగిలియున్న ఆ తిరుప్పాణియాళ్వారును శ్రీరంగని కోవెలలోనికి 
దీసికొనివచ్చి రి. ఆ యాళ్వారు పది పాశురములచేత రంగనిస్తుతించెను. 
ఈ పాశురములను “అమలనాదప్పిరానొ అను దివ్య | పబంధమని 
యందురు. ఈ యాళ్యారును ఆ స్వామి తనలో నై క్యముజేసికొ నెను. 
“అమలనాదప్పి రాన్‌”లో శ్రీరంగనాథుని నఖశిఖపర్యంత వర్లన క లదు. 
ఈయన శ్రీ సూకి: స్వామి! నాకిల్లు వాకిళ్ళు లేవు. ఆరామ క్షెత్రాలు 
లేవు. చుట్టపక్కములు లేరు. ఏమియును లేవు. కరుణార్తగి హృద 
యుడవగు నీ వొక్కుడవే నా కాత్మ బంధువువు. క్షణ భంగురమగు నా 
జీవితమున నింతవరకు నీ పాదపద్మముల సన్నిధిని శరణుబొంద 
నై తినని యివుడెంతో చింతించుచుంటిని. నివుతప్పు నాకాథార మెవ 
రున్నారు?” 


92 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


హ్‌ 
( 


కెండరిడిహొం డి యాళాగ రు [| విపినారాయణుడు | | 


ఈయన (బాహ్మణుడు. చోళదేశములో మండంగుడి [గామ 
ములో వన మాలాంశమున జన్మించెను. (బహ్మ చారి. (శ్రీరంగము 
ట్ర స్వామికి మాలా 30కర్యము చేయువాడు. 


దేవదేవియను వేశ్యాంగన తన అక్కతో ఈ (బహ్మచారిని 
వశపరచుకోగలనని పంతమాడినది. ఒకనాడామె వర్రమునకు దడియుచు 
ఆ యాళ్వారు తిరుమాళిగకు వచ్చి నది. ఆశ్యారు గజగజవణకుచున్న 
యామెను గనికరించి యా[శయమిచ్చెను. ఇంకేమున్నది! (కమ 
ముగా నామె యాళ్వారును వశపరచుకొనెను. ఇట్లు కొన్ని రోజులు 
గడిచినవి. తర్వాత ఆళ్వారు ఆ వేశ్యాంగన యింటికేపోవ మొదలిడెను. 
వేశ్యమాత ధనమిోయ లేని వట్టి దరిదుడని వెళ్ళగొట్టగా, దానిపోరు 
పడ లేక దీనుడై అతడారా[తి యా వేశ్యాంగణమందే పడియుండెను . 
మరునాడు రంగనాయకులా భక్తుని గనికరించినాడేమో “నేను ఆ 
యాళ్వారు దాసుడనని చెప్పుకొనుచు వచ్చి దేవళములోనున్న 
బంగారు గిన్నె నెకదాని నా వేశ్యమాత కిచ్చి పోయెను. రాజభటు లా 
బంగారు పా|తతో సహా ఆళ్వారుని బట్టుకొనిపోయి రాజుముందు. 
న్‌ రాజాళ్వారుని శిక్షింప జూచెను. రంగనాయకులా రాజూ 
స్వప్నమందు గనబడి యధార్ద స్థితిని వినిపించెను. రాజా యాళ్వారును 
సగారవముగా విడిచి పె క్రైను. అప్పటినుండి యాతడు సజనుడుగా 
జీవించెను. పశ్వ్చా త్రాపముచే బరిశుద్దుడె అత్యంత భక్తుడై వర్తించెను-. 
ఆయన ““తిరుప్ప ళృడిచ్చి ”, ““తిరుమా లె అను రెండు పీబంధములు 
రచించెను. “తిరుమాలైె”లో 45 పాశురములున్న వి. ఇందు ఆత్మ 
నివేదనము తెల్పు బడెను. “తిరుప్పళ్ళి యెళుచ్చి లో?” 10 పాశురము. 
లున్నవి. ఇందు భగవంతుని మెల్కొల్పులున్నవి. ఈయన శ్రీసూకి, = 
“అమృతము వంటివాడు రస స్వరూపుడునగు భగవంతుని సేవించిన 
నాకన్ను లన్య పదార్థములను జూడనొల్లవు.” 


(శ్రీమన్నారాయణుడే పరతతంము 92 


ఈయన చోళదేశములోని తిరుక్కరయులూరు న, శూద్రుడు 
శై వుడునగు “తిరువాలినాడుడై యారు” నకు . అంశమున జన్మిం 
చెను. పండితుడు ధనుర్విద్యా పారంగతుడునై ఒక పరగణాకు పన్నులు. 
వసూలుచేయు నధికారిగా నుండెను. ఒక వైద్యుడు, అప్సరసలు వదలి 
పోయిన యొక బాలికను గొనిపోయి పెంచగా, ఆమెనుజూచి యీ 
యాళ్యారు ౫ పమించెను. ఈ బాలిక పేరు కుము దవల్లి. ఈమె పంచ 
సంస్కారములు పొంది రోజుకు వేయిమంది వైష్షవులకు భోజనము 
పెట్టిన వానిని పెండ్రాడుదునని యీ యాళ్యారునకు జెప్పెను. 


ఈయనయును పంచసంస్కార పరుడై అ్రై భాగవతారాధన 
చేయుచుండెను. రాజునకీయవలసిన కప్పము డబ్బుగూడ ఖర్చు 
పెకైను. రాజీయనను గలువలేక మంచి మాటలతో నొక దేవా 
లయంలో బంధించెను. భగవంతు డాళ్వారు స్వప్నములో గనబడి 
“కాంచీపురమునకు రమ్ము. ఆ ధనము నందింతు” నన్నాడు. ఈ రీతిగా 
సీయన ధనమోయ గలిగినందులకు ఆ రాజుమెచ్చి తదియారా ధనము 
నై యా రనము "పోశి కారున కిచ్చి న యం! 


తిరుమంగై యాళ్వారు కుముదవల్లిని విహవామాడెను. భాగ 
వతారాధనకై యాయన దాళ్తుకొట్టి, కన్వాలువేసి, దొంగతనములు 
కుడ చేసెను. ఒకనాడీయన "రాతి వేళ వేచియుండి, ఒక యిల్లాలు 
వెండిపళ్ళెమును తోముచుండగా దానిని గుంజుకొని పోవుచుండెను. 
ఆ యిల్లాలు ““అస్మద్దురుభ్యానమణో అన్నది. అతడు ఇది వై స్పవుల 
యిల్లు 'కాబోలునేని ఆ పళ్ళ మచ్చ టనే పడవెసిపోయను; 


శ్రీరంగనాయకు లీయాళ్యారు నను గహింపదలచి నూతన 
వధూవరుల వేషముతోవచ్చి యడవిలో నతని గలసికొనిరి. ఆ 
యాళ్యారు వారి నగలొలుచుక్‌"ని రంగనాథుని వేలి యుంగరమును 


PA (శ్రీమన్నారాయణుడే పరతత?ము 


న 


దీయ యత్నించెను, అది యే విధముగాను రాలేదు. ఆళ్వారు రంగ 
నాథుని వెరలుకొరికి “మంత౦ము వేనితివాి యని యడగును. రంగ 
నాయకుడా మంత౦ంము వినుమనిగధారీితయు తిరుమంత్రము నుపదేళించెను, 
ఆళ్వారు ధన్యుడనై నా ననుకొనెను. అతడప్పటినుండి భారతదేశము 
లోని దివ్య దేశముల నన్ని టిని సేవించి ఆయా భగవ ద్విగ్యహములను 
పదేసి పాశురములతో స్తుతించెను. ఈయన | [గంథములు రచించెను. 
1 “ పెరియతిరుమొలిలో 1084 పాశురములున్నవి. తాను సేవించి 
స్తుతించిన స్తోత్రములు దీనిలోనివే. తన చెడుపనులకు పశ్చాత్తాపపడి 
భగవత్చాదారవిందముల ముందు నాత్మ సమర్పణము చెసినట్లు ఆ 
యాం వా౦సుకొన్నాడు. తత్వ రహస్యములను గూడ జక్కగా 
పొందుపరచినాడు. 2. “తిరుక్కురుందాండకంిలో 20 పాశురము 
లున్నవి. కి. *తిరునెడందాండకములో 0 పాశురములున్న వి. 
ఇందు మోహంవిడచి శరణాగతి చేసినందుకు పొందు నుపయోగము 
తల్బబడెను. 4. “తిరువెళుకూత్తిరుక 5. *శిరయ తిరుమడల్‌ ” 
6. “పెరియ తిరుమడల్‌ి అను గ౦౦థములను వా%సెను. ఈ యారు 
గ౦౦థములును "వేదాంగములుగా  బరిగణింపబడినవి. మిగిలిన 
యాళ్యార్హ కం కు నధికముగా పాశురములను [వాసినవా డీయనయే . 


10. నమ్మాళ్వారు [ శఠకోప్పుడు | 

విష్వక్సేనుడు నమ్మాళ్య్వారుగా బుట్టి “విష్ణు భకి (ప్రచారమూ 
చేయునని భవిష్యపురాణములో గలదు. “నమ్మా ళ్వారు జన్మ స్థానము 
శ్రీనగరి (తిరున గరి” యని |బహ్మో ౦డపురాణములో గలదు. కలి 
కాలమున దక్షిణదేశ నదితీరములందు శ్రీమన్నారాయణుని భక్తులైన 
సిద్దపురుషు (ఆళ్వారు) లవతరింతురేని భాగవతములోను గలదు. 
ఈయనను వకుళాభరణుడు పరాంకుశుడు ననియు నందురు. పాండ్య 
దేశములోని తిరుక్కురు గూరిలో విష్యక్చేనాంశమున ఉదయనంగ_ 
కారియను దంపతులకు జన్మించెను, పుట్టుకతోడనే యోగియై కనులు 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 29 


మూసుకొని యుండెను. అతనిని తలిదండ్రులు ఆదినాథుని దేవాలయము 
నకు గొనిపోగా అచటి చింతతొరరలో ఆ బాలుడు దూరి కూర్పు ండెను. 
తపస్సు చేయుచున్న యీయన తేజస్సును దూరమునుండియే-చూచి 


శం! 


చప్పుడు చేసెను. నమ్మాళ్వారు కన్నులు తెరచిచూచెను. మధురకవి 
యాయనకు జ్ఞాన మెంతయున్న దో పరీక్షించుటకు 


“అచితుయొక్క కడుపులో చిన్నది పుట్టిన _. 
యెడల, దేనిని తిని యెక్కడ నుండును స్వామా?ి 


అని యడిగెను నమ్మాళ్వారు : 


“దానిని తిని అక్కడనే పడియుండుూ నని సమాధానించెను. 
అనగా “ఆత్మ శరీర గతమైై శరీరగత సుఖదుఃఖముల ననుభవించుచు, 
శరీరము నే యాశర్గియించి యుండునని యర్గము. అచిత్తు = దేహము; 
చిన్న ది = ఆత్మ. ఆ మధురకవి యా నమ్మా భ్యారుల ప్రభావమును 
బకటించెను. సామాన్యముగా శిశువు. పుట్టుటతోడనే అతనిని శఠమను, 
వాయువు కప్పును. కాన శిశువునకు లోకజాన ముండదు. నమ్మా ళ్వా 
రును శె శవమున అట్టివాయువు కప్ప లెదు. అట్టు శఠవాయువును 
జయించుటచేత నాయనకు శఠకోపులను బిరుదు వచ్చెను. శకులందు 
కోపపడు వాడు గావునను ఆయనను శఠకోవు లందురు. 


నమ్మా ళ్వారు నాలుగు (పబంధములు రచించెను. 1. “తిరు 
విరుతం", ఓ “తిరువాశిరియంో. క్రి. “పెరియ తిరువందాది, 
4. “*తిరువాయి మొళి” ఈ నాల్లు [గంథములను నాలాయిర 
మందురు. 1. తిరువిరుతములో బుగ్వేదసారమును దెల్కు 100 


4) 


28 శ్రీమన్నారాయణుడే పరతత్వము " 
పాశురములున్న వి, ౬ ల్ల “తిరు వాయి ముళిిలో యజా కత సారమును 
న [౫8 శురములున్న వి. 9. “పెరియ తిరువందాది”ల్‌ తో అధర్వ! 
కేద సారము దెల్పు ల పాశురములున్న వి. 4. “ణరువాయి యుల" 
( = మహనీయుని దివ్య వాణ్సిలో, సామచేదసారమును డెల్బు 1104 
వ రము లున్న వి. ధర్మ మవ, భకి కిపపత్తులు, అక | 
గరహామును దెల్బబడినవి జ ఈయనకు “ “శ్రీవైష్ణవ తులపు య సే 
ee మార్కండేయ పురాణము ల్‌ లోను ఈ నమ్మా య్యారు 
పర్గిభావము కలదు. ఈయన | పబంధములకు “దారివిడ వేదసాగర' 


మను పేరుగలదు. దాషవిడ భకి వాజ్మ యమున కిది కాణా-వి. 
: జాని 


f ళ్‌ ం ప్ర వ జల న | 
ఈయన పాండ్యదేశములో “కోళూరు నందు పురళ్శి? 
(బాహ్మణుడగు నారాయణు డనువానికి శ్రీ సేన మొదలియా ణా U 


లో 


ద్ని పపం ద లి కా ee a nT 
గణాధిపతులలోని, కుముదుడను వాని యంశమున జని ంచేను, 
mre 


ఈయన వేదవేత, యోగి, భక్తుడునై sec చేయుచు 
నొకరాశ9 యొక్క గొప్ప శేతస్నును. జూచెను. అలు దేమిటో Bn 
కొనుటకె తిరుపత్తి.శ్రీరంగముగుండా, తిరుక్కురు గూరు చేరువరకు 
ఆ తేజస్సు కానరాలేదు. అచటి అదిప్పి రాన్‌ కోవెల దగ్గర చింతదెగ్టు 
తొ|రలో న నమ్మా శ్వారును జూచెను. ఈయనదే ఆ 'శేజస్సని డని 
"పెటి 


టి ఆయన గొప్పతనమును బరిక్షించి తెలిసికొని సేవచేసి, య నేక 
విషయములను. (గహించెను. ఆ నమ్మా ళ్వారు పిభావమును “క “కలై న న 
శిరుశాంబు” అను గా కా అను 

కుదకాణి పురమునందు నమా ర్యా క్వారి వి[గహామును [1 బతి 
చి ఈ మధురకవి యాళ్యారు కాహళు లూదించెను. కంబకపీశ శ్వ 
ఫలు “మా గురువును మో నమ్మాళ్వారు జయించువరకు 
ప చ వ 


మి 
విజయకాహళు లూపెం? దన్నారు. మధురకవి, ఈ షై 


= గురుకు 


3 


వెర్రి (శ్రీమన్నారాయణుడే పరతత్వము 

సంవత్సర. . చె చై శుద్ద పంచమో - ఆర్హా9 నక్షత్రమున శేషాంశమూన 
జన్మించెను. యాదపథకాకుడము నదై్వైతి ప కా స్రాధ్యయ 
నము చేసెను. 


ఒకనాడు రామానుజుడు యాదవ | పకాశునకు తలయంటు 
చుండగా నా గురువు వీద్యార్డులకు ఛాందో గ్యోపనిష త్బాఠరము చెప్పు 
చుండెను. అందు 
“తస్య యథా కపాాసం 


పుండరీక మేవ మక్షణీ* 


అను దానికి భగవంతుడు కోతి పిరిలవంటి కనులు గలవాడని 
అర్థము చెప్పుచుండెను. అది వినుచున్న రామానుజుల కనులనుండి "వేడ్‌ 


కన్నీ టిచుక్కలు గురువు తొడమీద బడినవి. గురువు పైకిచూచి దుఃఖ 
కారణ మడుగగా రామానుజుడు 


సూర్యునిచే విక సింపజయబడిన వుండరీకములవంటి కనులు 
గలవాడు భగవంతుడు అని యర్హము చెప్పకపోతిరే యని నాకు 
కష్షమనిపించిన దనెను. గుదుపు శ్‌ తన శిష్యుడగు రామానుజుడు 
మించిపోయినాడను నసూయతో నతని జంపదలచెను. రామానుజుడు. 
తప్పేంచుకొ నెను. 


తర్వాత (శ్రీరంగము లో యామునాచార్యులను దర్శింప 
బోయెను. వారప్పుడే పరమపదించి యుండిరి. రామానుజుడు బారి 
భౌతిక దేహమును జూచెను. me మూడును ముడుచుకొని 
 యుండుటను కనుగొనెను. రామానుజుడు బూకో రె, పరకారము, 
నే విష్ణుపురాణమును (4 పరాశరుని పేరు వ మనలో నొకరికి సెల్టు 
దును. ఓ వ్యాస సూతంములకు శ్రీభాష్యము వారిసెదను, 


(్రీమన్యా కా మణుడే “పరతత్వము 9 


ఏ. నమ్మాళ్వారు 1వాసిన  “తిరువాయి మొళికి. వ్యాఖ్యానము 
[వాసెదను, అని యా భౌతిక'దేహము' ముందు ఒప్పుకొనగా 
ముడిచియున్న మూడు చేరళ్ళును విచ్చుకొన్న వి. రామానుజుడు 
పెరియనంబి ( _ మహాపూర్ణులు) వద్ద పంచపంస్తారములు పొంది, 
తిరుకో్కట్రియార్‌ నంబి (- గోపీ స్టిపూర్ణులుు, “పెరియతిరుమలనంబి 
( - శ్రీశె కై లపూర్ణులు) తిరుక్కచ్చి నంబి కాంచీపూర్తులు ( - తిరుమా ల 


య. (- మాలాధరులు) అను వా వారిని We పాటు 
పేసికొ నె 


జైన బౌద్ద కర కాది మత స్థులను వాదమునందు జయించి 
పిశిపాద్వెతమును |పచారము. తపు “యజ్ఞమూర్చి ' యను ఏక 
6 2 ఇ" 


సిని జయించి కిఖా యజో పవీతములతోడి తిరిదండ సనా 


స 
నిశా జేసెను. రామానుజుని PSO కూరత్తాళ్వారు. 


ఈ రామానుజులు | బహ్మ సూత భాష్యము, వెదాంతసారము, 
కేదాంత దీపము, వేదార్గ సంగర్గివాము, (శ్రీరంగ గద్యము, వెకు ఎ౦వే 
గద్యము, శరణాగతి గద్యము, sa మోర లను [గంథములను రచి 
చెను. డెబ్బది రెండు పీఠాధిపతుల నేర్చరచెను. నూట యిరువ 


సంవత్సరములు జీవించి పరమపదించి 


న 


రామానుజ వారా సంగ్రహము 


రామానుజులు పరమపదమునకు బోవుచుు సకల చేతనోజ్లవ 
వార్థము సర్వశాస్త్ర సారమగు శ్రీవైష్ణవ సాంపిదాయమును ఐబా 
క సుఖపారిప్పి కె కె తమ శిష్యులకు ఎనుబడిరెండు వార్హలుగా 
నందించిరి. శ్రీవైప్తపులు కిరి యీ యంత్యసందెశమును శిరసా 
వహింతురు గాక... 


చి 


భగవద్భా గవతాచార్య "కై ౦కర్యమ ఏందే నిష్టగట్లి, నారి 


(స్త్ర 
సూకులందు విశ్వాస ముంచవ లెను. 


ha 
వ వ నూ. భగవద్విషయమంద కాల్ర 
పము చేయవలెను. 


: oh 


చార్య సమా శర యణము ద్వారా జ్ఞానులె, తిరుముం।| త్ర 
జ. మంత చరమశోక రూపమగు భగవన్నా మోచాా 
య జ 

రణము చేయుచుండవ లెను. 


మేలొన్న వెంటనే, గురు పరంవపరానునంధథానము చెయు 


శిరయఃపతి విమాన గోపురాదులు కనబడిన వెంటనే 


నమస స్కరింపవ లెను. 


్రీవైష్ణవ వుల గుణముల బొగడవలెగాని దోషముల దడుము 
క్ష. 


విష్వాలయములందు, పా9ికృతులు చూచుచున్న ను తనకు 
నుపవాసాది నియమము లున్నను, ప్రసాదము స్వీకరింవ 
వచ్చును. 


భాగవతుల విమర్శించు వారితో సంభాషింపరాదు. 


తత్వ తయ రహస్య | తయ జ్ఞానము గలవారితో, నహా 
వాసము చేయవలెను, 


భగవన్ని వేదితముగాని భోజవాదుల స్వీకరింపరాదు, 
శాస్త్రీయ కర్మలను కైంకర్యబుద్ధితో జేయవలెను. 


భగవత్‌ _ మం|త_ వి గహములయందు వైష్ణవ _ ఆచార్యుల 
యందు, శ్రీపాదతీర్థమందును సామాన్యబుద్ధి నరక హేతువు - 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము §1 


వ! భగవ ద్భా గవతారాధనలు తన యదృ్భష్ట ఫలితములని 


ఓక 


15) 
16) 


iT) 


18) 


11. 


తలంపవ లెను. 


(పపన్నుడు తన కర్మాధీన దేహయాతను నీచముగా 
దలపరా దు: 


కర్మలను భగవత్కైంకర్య బుద్ధితో జేయవలెను. 


రామానుజ శ్రీభాష్యమును పన్ని దరాళ్వార్హ దివ్యపబం 
ధములను సేవించు చుండవలెను. 


దివ్య దేశములందలి దేవాలయాలంకరణమో దీపాలంకర 
అమో పుష్పమాలా క0కర్యమా చేయుచుండవలను. 


టం జ 


యాదవాదిరియందు సత్యనివాసము చేయుట మంచిది. 


పె వాని నాచరించు నవకాశము లేనివారు, భాగవతోత ముల 
సన్ని థానమందు నివసించుట మంచిది. 


నప వధ భకులు 
' ఆజా! 


తమద్భా గవతములో నవవిధ భక్తులు తలు లకర 


1) 


“| శవణం కీర నం వివో స్మరణం వాయసవనం 
ఎవి రాద ర్త 


అర్హ నం వందనం దాస్యం సఖ్యమాత్మ నికేదనమ్‌” 


[శవణ మనగా, భగవదను[గహము నపెక్షించుచు నాతని 
నామ రూప గుణలీలా కథా మహాత్మ ములను. వినుట. 


కీరన మనగా, భగవంతుని నామరూప సరవా పక త్వా దుల 
నన మొనర్చ్భ్చుటి. 


స్మరణ మనగా, భగవంతుని గుణ నామ రూవ సర 
కత్వాదుల స్మ రించుట. 


2 (కీమన్నారాయణు డే. వరతత్వము 


4). పొదసెవన మనగా భగవంతుని. శ్రీ పాదములను :.వళ్సు 

: చున్న ట్రు, వూ టించుచున్న ట్లు, మనస్సున దలంచుట్క, అర్బా 
మూరి పాదపూజ చెయుట. 

క అర్చన మనగా, భగవదర్చా రూపములను అంగములను 


కుంకునముతో అక్షకలతో పుష్పములతో బూజించుట సహస 
సాను అష్టో త్తర నామాదులబే గా బూ భట 
లం చార పూజయగును. . 
“ప్మతం పుష్పం ఫలం తోయం యోమే భక్యా సన 
,. తదహల భక్త్యుపహృ.త అలు పీయతాత్మ నః” ' (గత) 


“ప తముగాని, స్రప్పుముగాని, ఫలముగాని, ఇ జలముగాని ఎవడూ 


Sao ని భగవానేడేయన్న డు. మానసిక క 
న కింది వచ్చును. 


3 
శీ 


6 వందన మనగా, భగవన్మ పహిమనే, తలంచుచు న|ముడై భగ 
వంతునికి నమస్కరించుట, అంజలించుట. 

7 దాస్య మనగా భగవద్భాగవతాచార్యుల. యానతిని "శిరసా 

వహించి కెంకరుడై తదనుకూలము గా, సివించుట. 


aw 
sd 


సఖ్యమన గా, స్నేహితునకు సులువుగా దన మనోభిప్రాయవుు 
దెల్పునట్లు భగవంతుని సన్ని ధానములో దన మనోభిపాయు 


మును వెల్లడించుట. us రక్షింవుమని. బ్ర 
మాలుకొనుట. 


$) ఆత్మ నివేదన మనగ్కా నేను నీవాడనేయని' తన న్‌ా 
భగవంతుని ముందు _ సమర్చించుకొనుట. దీనిని ప పరిణిధాన 


మని, ప్రపత్తి యని, I శరణాగతియనిలు 
నందురు, 


(శ్రీమన్నారాయణుడే పరతతము aa 


ఆళ్వార్తందరును. ఈ నవవిధభకుుల-గూర్వి కష 
లందు జక్కుగా దెల్చినారు. ఈ యాఖ్యారుల క 
జలును భక్షి ప౦పత్తుల కే భగవంతుడు కప తమ గంధము 
లందు దెలిపిరి, శరణాగతి గద్య, వె కుంఠగదళ, Sass tere 
భక్తులు భగవంతు ననుసంధించుటకై రచించిరి... 


రామానుజ కాలానంతరమున శ్రీవెషవము వడగలె _ తెం౫క 
6-- రపి య 


యను రెండు శాఖలెనది. భగవదను[ గహము సహేతుకమస్‌ తలంచు 
వారు వళగలైశాఖవారు, నిరేతుకమని తలంచువారు తెంగకెళాజ 


వారు. వళగలైశాఖయొక్క ప్రపత్తి మార్గమునకు ఉడాహరణము 
మర్కట కిశోర న్యాయము. తెంగలె శాఖయొక్క |పపతి మార 
మున కుదాహరణము మార్జాల కిశోరన్యాయమునని యందురు. 


అరపంచక జానము 
థి జ 

విశిమాూద్వెత సాంప్రదాయము వారికి అరపంచక జాన మతా 
ల థి మూ 


వశ క మైనది. 


1 ఆత్మ స్వరూపజ్ఞానము _ జీవుడు భగవంతునే దాసుడె 
యుండును. “శేషత్వమాత్మా పుక్కు స్వరూపం” అని తలినికౌని 


యుండుట. 


ద పరమాత్మ స్వరూపజ్ల్ఞా నము __ భగవంతుడు జీవుల నన్ని 
విధముల రక్షించువాడె యున్నా డని తెలిసికొనుట, 
చం 


raph వా నాచు మండ మానా 
5 ఫల స్వరూప మ్‌ ల సంహాొడించవ౯ te At bay Tn fe 


తెలిసికొని యుండుట. 


థ్‌, టీ పంల 
ఖా 


శ్ర ఉపాయ స్వరూపజ్ఞానము _ భగవంతుడే. గతియని నమ్మి 
శరళాగతి చెయుట, 


5 


. ఆ ల్సి 4 


| 
DE es పజ్జానమ ము _ మోక్షమున కాటంకము గల్లించ 
వాని డాడిడి యుండుట. 


ఈ మెదర్గములును తిరుమంత త9మునందు వ నిమిగి 
యును వి, తిరుమంత౦మును మించిన మంత్రము లేదు . ఇది వేరీ 
సంబంధ మంతంము. ఆచార్యులను సమా శియించి యా మం తము 
శనువదేశము పి పొందవలెను. ఈ మం[తము ననుష్టించుటకు నన్ని 


వరముల వారకి నధికారము కలదు. 


నవ విధ సంబ౦ధములు 
జీవాత్మకు పరమాత్మకును నవవిధ సంబంధము లున్నవి. 


“కితాచ రక్షక శేష భరా జయో రమాపతి? 
న్వామా [కూర్‌ మహో హాత్మాచ భోకాచాద్య మసూది తః” 


పి మ. సంబంధము : తండికి కుమారునకు గల 
సంబంధమువంటి సంబంధము జీ వాత్మకు పరమాత్మకును గలదు. 
కొరకున్నను కుమారుల 'క్షేమమున క తగిన కార్యములు చేసి తంది 


రక్షించునక్తే జీవుల తతత మం నతడు వహించును. 


“సర్వయోనిషు కౌంతేయ మూర యస్సంభ వంతియాః 
కాసాం బహ మహద్యోని రపహాం బీజ సల కత్రా? (భ. గత) 


అర్జునా! అన్ని యోనులందు నేయు యాకారములు పుట్టు 
చున్న వో వానికన్నిటికి (పకృతి తల్లి. దానియందు బీజముంచు 


6) రక్ష్య రక్షక సంబంధము : రక్షించు వానికి రక్షింవబడు 
గల సంబంధము. భగవంతుడు సర్వరక్షకుడు. శరణు వేడిన, 
మితునెకాదు శతు త్రవునై నను రక్షించువాడు. 


శీమనా రాయు బు దే అ క్షం 
(Cw) యణుఉ పరతత్వము 35 


“సకృ్ళ దెవ [పపన్నాయ తవాస్మితి య యాచ తే 
అభయం సర్వభూతే భో దదామేేత ద౦త్వం మమ” 
అన్నాడు గశ్రీరామావతారమున భగవంతుడు. 


“సర్వజ్ఞ సృర్వగో భువనస్య గోపా” (శ్వేతా (ఉల) 
సర్వజ్ఞుడు సర్వ వ్యాపియునగు భగవంతుడే | పపంచ రక్షకుడు. 


ల) శేష శేషి సంబంధము : (శేషుడు = సవకుడు. జీవుడు 
పరమాత్మ యధినమందుండి యాయన వవియాగముకం లోబడి 
యుండువాడు. జీవులందరి సేవను బొందువాడు పరమాత్మ! కావున, 
పరమాత్మ శేషిశేషత్వము జవాత్మయొ క్ర స్వరూపము, ““శషత్వమాళత్తా 
పుకు. స్వరూపం” అని తిరుమంతాగర్థము చెప్పును. 


““ఫీషమో స్మాద్వాతః పపతే భీఫోదేతి సూర్యః 
భీమో దజ్జీశ్చే ందంశ్చ మృత్యుర్థావతి పంచమః (త్స్రై(ఉ) 


భగవత్సేవకు లోపమగునను భయముచేతనే, వాయు సూర 
వహ్ని os వంద్య యమధర్మ రాజులందుగల జీవులు, తమ తమ నిర్త త 
కార్య [ళమమును విడువక చేయుచున్నారు. 

4 భర్హ్భృ భారా సంబంధము : భార్య నన్ని విధాల సంతోష 
పెట్టుచు భరిందువాడు భర. భరింపబడుచు తదనుకూలము గా నుండ 
వలసినది భార్య. జీవుడు “తనను భరింపజాలినవాడు el 

ణుడు తప్ప మరొకడు లేడని తలంపవలెను. ఇట్టి సంబంధము నే 


ఏరాఎటాలో. సంబంధమందురు. 
అలామో 


ఆ పరమాత్మ తానే రెండుగా నై నాడట. ఒక భాగము పతి, 
రెండవ భాగము పత్ని. 
“స ఏశకాకీ నరమలతే! స ద్వితీయమైచ్చ త్‌ 
సః పతిశ్చ పత్నీ బా భవతామ” 


(శ్రీమన్నారాయణుడే పరతతంము 


యి 
ఆ భగవంతు డొకడే వృరుషుడు, (బహ్మ్‌ మొదలు తక్కిన 
పపంచమంతయు స్త్రీ పాయమే. 
(పపంచమంతయు స్త్రీ పాగ్గియమే 
“స్త్రీ పారగీయ మితరం సర్వం జగత్‌. [బహ్మ పురస్సరమ్‌” 
అనిగదా [పమాణము. అతడు జగన్నా థుడు. 


న. జ్ఞాత జ్ఞయ సంబంధము _ (జ్ఞాత) తెలిసికొనువాడు 
జవుడు, (క్షైయుడు తెలియబడు వాడు - భగవంతుడు. నిత్యుడు 
ఆత్మ యందుడువాడునగు భగవంతుడు తెలియదగినవాడు. ఈతని 
కన్న తెబిసికొనదగినది వే రేదియును లేదు. 


“నారాయణం మహాజేయం విశ్వాత్మానం పరాయణమ్‌” 
వా 


తెలిసికోదగిన వానిలో గొప్పవాడు. సమస పపంచమునకు 
నాత్మయె యుండువాడు. భూతకో టికి పరమగమ్య స్థానమైనవాడు 
నారాయణుడు. | 


6) స్వ స్వామి సంబంధము : స్వ = సాము జీవుడు (స్వామి) 
సొమ్ము గలవాడు భగవంతుడు. సొమ్ము గలవాడు దానిని పదిలవర చి 
రక్షించి చెడకుండగా పాడి వ్యద్ధిపరచి తనకు సంతోషకరము గా 
నుపయోగించుకొనును. అకే భగవంతుడును జీవుని రక్షించి, యతని 
యోగ క్షేమమును వహించి తన వగియోజనమునకు వినియోగించు 
కొనును. భక రక్షణమే భగవంతునికి పయోజనము, కాన తన 
రక్షకత్వమును స్థాపించుకొనుటకె జీవుల రక్షించును. 


“పతిం విశ్వస్యాత్మేశ్వతగ్‌ం శాశ్వతగ్‌ం శివమచ్చు తమ్‌” 

సమస, [పపంచమునకు స్వామియై జీవాత్మ కు నాయకుడై. 
నిత్యుడై మంగళకరుడై శ్రీమన్నా రాయణు డుండును. [పకృతి జీవు 
లకు పతియై కళ్యాణగుణములు గల యీశ్వరుడై యుండును. 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 37 


(1 ఆభారాధథేయ సంబంధము : ఆధారము = ఏదేని యొక 
పదార్థమును ధరించునది. పరమాత్మ ఆధెతము ధరింపబడు పదార్థము. 
జీవుడు, జలమున కాధారము పాత్శయైనట్లు జీవున కాధారము పర 
మాత్మ. అథయము జీవడనవలెను. ఇట్టి సంబంధమును ఆధారా 
_ కయ సంబంధ మందురు. సర్వాధారుడు పరమాత్మయని నమి 
యుండవలెను. 


రి శరీర శరిరి సంబంధము : సర్వ వస్తువులందుండు పర 
మాత్మ ఆత్మ యందుగూడ నున్నాడు. కావున పరమాత్మకు జీవాత్మ 
శరీరము. పరమాత్మ శరీరము గలవాడు = (శరీరి అట్టి సంబంధ 
మును శరిర శరీరి సంబంధ మందురు. శరీరము జీవాత్మ మేలున"ే 
యెనట్లు జీవాత్మ పరమాత్మ మేలునకే యున్నాడు. జీవుని విడచిన 
దేహము వెంటనే యెట్లు నళించునో అశ్రు దేవుని విడచిన జీవుడు 
నశించును. భగవచ్చింతనము లేక యుండుకే భగవంతుని విడచి 
యుండుట, ఇట్టి జీవుడు అథోగతి పాలగును. ఎట్టు జీవుడు దేహ 
మంతట వ్యాపించి యున్నాడో యే భగవంతుడు జీవాత్మ యందు 
వ్యాపించి యున్నాడు. [పపంచనుంతయు భగవంతుని శరీరమే కదా! 


“సర్వగ్‌ ౦ హ్యేతద్‌ _బహ్మ” (మాండూక్య) (ఉం 
యస్యాత్మా శరీరం” (బృ, ఉ.) 


ర భోక భోగ్య సంబంధము : భోక్ష (“జీవుడు చేయు పరి 
చర్యాదుల ననుభవించువాడు ) భగవంతుడు భోగ్యము _ అనుభవించ 
బడు వస్తువు జీవాత్మ. అదెట్టనగ్యా యజ్ఞ యాగాదుల ద్వారా 
చేయబడు సేవల ననుభవించువాడు భగవంతుడు. భోగ్యము శ్రీవుల సేవ. 


““భోకారం యజ్ఞతవసాం” (గీత 


1) 


EL 


వ 


ర్చ 


ల 


పొయిగై యాళ్వారు అ 


“తులాయాం శవణే జాతం, కాంచా్యం కాంచన వారిజాత్‌ 


ద్వాపరే, వాంచజన్యాంశం సరోయోగిన, మాశ9యే” (| 
పూదత్తాళ్వారు : 

క్త బ్రాం ధనిష్టా సంభూతం భూతం కలోల యోగినం, 

తీరే ఫ్రల్లోత్స్ప ల మల్లా పుర్యా, మీడే గదాంశజమ్‌” ॥ 
పియాళ్వ్యారు క 

“తులా శతభిష గ్లాతల, మయూర పురికై రవాత్‌, 
మహాంతం మహ దాఖ్యాతం వందే శ్రీ నందకాంశజమ్‌” ॥ 
తిరుమడిశ్రై ఆళ్వారు : 
“మఖాయాం మరిరే జాతం చకాగింశం భార్షవొత్తమం, 
మహాసార పురాధీశం భకి సార, మహం భజే” ॥ 
పెరియాభ్యారు : 

“జ్యష్ట స్వాతీభవం, రథాంశం ధన్వినః పురే, 

[పపద్యే, శ్వశురం విష్ణోః, విష్తుచిత్తం పురళ్శిఖమ్‌” ॥ 
కులశేఖరా ళ్వారు ఆ 

“కుం పునర్వసౌ జాతం, కేరళి చోళ పటణ, 

్న ॥ i రు | 
కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర, మాశంయే” I 
తిరుప్పాణి ఆళ్వారు : 

“వృళ్చి కే రోహిణీ జాతం, శ్రీపాణిం నిచుళా వురే, 
శ్రీువత్సాంకం గాయ కేందిం మునివాహన, మాశరయ” [| 


తొందరడిప్పొడి ఆళ్వారు క 


స్‌ 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 9 
“కౌడంరడి జ్యేష్ట నక్షత, మండంగుడి పురోద్భ వం, 
చోళోర్వ్యాం. వనమాలాంశం భక కప దేంణు, ప ॥ 
తిరుమంగై ఆళ్వారు ఆ 
“కారి కే కృత్తికా జాతం, చతుష్క విశిఖా మణిం, 
షష[ట్ట్పబంధ కృతం, కా ర్థమూర్తిం కలిహ మాశ౦యే” ॥ 


10) నమ్మా భారు న 


“వృషఖేతు విశాఖాయాం, కురికాపురి కారిజం, 
పాండే దేశే కలే రాద శఠారిం సైన్యపం, భజే” ॥ 


11) మధురకవి యాళ్వారు : 


“చై తం చితా సముద్భ్ఫూతం, పాండ్యదేశ్కే గణాంశ జం 
శ్రీ పరాంకుశ సద్భ్బక్కం మధురం కవి, మాశయ” | 


12) రామానుజులు : 


ఆవే షోర్దా సంభవం, విష్షో రర్శన ఫాప నోత్సుకం, 
రు భా అ (థి. 
తుండీర మండలే శేష మూర్తిం రామానుజం, భజే” 
రహ స్య త్రయ ముతత 
pp 
తిరుమ౦ (కా రము 
| ద 


మోకము గోరువారు తెలిసికోవలసిన రహస్యాలు మూడు. 


అందులో మొదటి రహస్యము తిరుమంతిము. రెండవ రహస్యము 
ద్వయమంత్ళము. మూడవ రహస్యము చరమశ్షోకము. ఇప్పుడు తిరు 
మంత్రము గూర్చి తెలిసికొందము. తిరుమంతరి మనగా (శెష్టమైన 
మంత్రము. దిని గొప్కతనము తెలిసికొని తగిన భక్షి శ్రద్ధలతో దీని 
చింతనము చేయవలెను. ఈ మంత?మ ఎందు, ఈ మంతర్గిమందలి భగ 


40 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


వంతునియందు, మం తముపదేశించిన అచార్యుల యందును ఎంత 
భక్తిశరద్దలు చూపిన, అంత లాభము కలుగును. | 


సంసారులు భగవంతుడు _పభువని తాము సేవకుల మనియు 
మరచి భగవంతుని సేవించు భాగ్యమును బోగొట్టుకొని పోగొట్టు 
కొంటిమే యను దుఃఖమును లేళ సంసార సము | దంలోబడి కొట్టుక 
లాడుచున్నారు. భగవంతుడు దయామయుడు గనుక్క వీరు తనను 
తెలిసికొని మోక్షము బొందుటకు వీలు గలిగించెను. తానే బదరి 
కాశధమమున నారాయణుడు గా బుట్టి, తన యంశమున బుట్టిన నరు 
నకు మొట్టమొదట నీ మంత ముపదేళించెను. 


ఇట్టా భగవంతుడే ఆచార్యుడు శిష్యుడునై , తిరుమం| తము 
నందరకు దెలియజేసెను. శిష్య డుండవలసిన విధానము కూడ 
లోకమునకు దెలియవ లెను గదా! అందుక చే శిష్యుడుగాకూడ నెనాడు. 
స్వయముగా పాటువడి ధనము సంపాదించుకొను కెంత కష్టమో, 
సర్వ శాస్త్రములు చదివి వానిద్వారా జ్ఞానము సంపాదించుకొ నుటంత 
కష్టము, తాతతం|డులు సంపాదించి పెట్టినధన మువలె తిరుమం| తము 
వల్ల గల్లు జ్ఞానము సులభము. భగవంతుని గూర్చిన మంత్రా లనేకము 
లున్న వి. వానిని ముఖ్యముగా రెండు విధము లనవచ్చు ను, 


క వ్యాపక మం తములు. 
న అవ్యాపక మం తములు. 


అంతటను వ్యాపించియుండు భగవంతుని స్వరూపము దెల్చు 
నవి వ్యాపక మం|తములు. భగవంతుని అవతారములు గుణములు, 
చేపలు మొదలైనవానిలో ఒకొక్క దానిని లేదా కొన్నిటిని దెల్యు 
నవి అవ్యాపక మంతములు, అవ్యాపక మం[తముల కన్న వ్యాపక 
మం |తములు అగు 


శ్రీమన్నారాయణుడె పరతత్వము ht 
1) ఓ న్నమో నారాయణాయ, 
3 ఓ న్నమో భగవతే వాసుదేవాయ, 
రి] ఓ న్నమో విష చే 
అను మూడును (శేష్టమైనవి. 


వీనిలోను “ఓ న్నమో నారాయణాయి అను తిరుమం|తమే 
ముఖ్యము. మిగిలిన రెండును మనను రక్షించు కల్యాణ గుణములు 
తెలుపుట లేదు. వానిని శిష్టులు పరి గహించుటయు లేదు. అవి 
భగవంతుని ఆరు విధములగు సమర్థతలను దెలుపుట లేదు. నిండైన 
యర్థమును వెలువరించుట లేదు. ఇందుకని ఈ రెండు మం తాలును 
తరుమం | తముకన్న తక్కువ వె. 

తిరుమం|తమును వేదా లొప్పుకొన్న వి. బుషులు, అభ్వార్లును 
మంచిదని గారవించిరి. భగవంతుని మహత్తు వేరు, ఈ తిరుమం తపు 
మహత్తువేరు. భగవంతు డెక్కడనో యుండును. ఈ మంత్ళము మన 
దగ్గరనే యుండి ఉపకారము చేయుచుండును. |దౌపది కాపద 
సమయములో వస్ర్రములిచ్చి రక్షించినది ఈ తిరుమంతం మ కదా! 
కోపముతో దలంపుము, భయముతో దలంపుము, భక్తితో దలంపుము, 
ఈ మంత౦ము లోని పదములను మార్చి తలంపుము! ఎట్టు దలచినను 
ఈ మంత౦ము తన రక్షించు స్వభావమును విడువదు. రక్షించి తీరును, 


తిరు మంగయ్యా ళ్వార్డు ( “కులందరుం” =) గొప్ప కులము 
నిచ్చును అనుచోటున జెప్పినట్ల్టు, మనకోర్కెల నన్నింటిని ఇది 
తీర్చు ను. ఐశ్వర్యము కోరుభాోరి 3 శ్వర్యము, మోక్షము గోరువారికి 
మోక్షము, ఏదికోరినవారి కది సంపాదించి పెట్టును. కర్క్మి స్టులకు గాని, 
జూనులకుగాని, భక్తులకు గాని అడ్డము వచ్చు నాటంకము లన్నిటిని 
బోగొట్టి, తగిన ఫలములను సాధించిపెట్టును. “పీవే నాకు దిక్కుని” 


6 


42 


శరణాగతి చేసిన [ప సతి ని నిష్టలకు, ఆ పవతి కి దగిన జ్ఞానము (భగ 
వంతునకు దాసుడుగా నుండవలనీన ఆత్మను గూర్చిన కను 


గరించి, పొ9దుపుచ్చు టకును, ఆనందము కల్లించుటకును ఈ తిరు 
మంత ముపయోగించును. 


“మత్తెల్లాం పేశిలుంి” అనుచోట ఇప నట్టు ఆత్మను బాగుచేసి 


కొకు టకు గావలసిన ఐదు అర్గములును తిరుమంతగింలో నున్నవి, 
SD: అర్థ పంచక మందురు. 


1) ఆత్మ స్వరూపము __ జీవ లక్షణము; జీవుడు భగవంతునికే 

దాసుడై యుండుట. 

2) పరమాత్మ స్వరూపము _ భగవంతుని లక్షణము _ భగవంతుడు 
జీవులను అన్ని విధముల రక్షించువాడై యుండుట. 


ఫల స్వరూపము _ సంపాదింపవలసిన మోక్షము. 


0౨ 
| 


న  ఉపాయ స్వరూపము _ భగవంతుడే గతియని నమ్మి యుండులు. 


ల విరోధి స్వరూపము __ మోక్షమున కాటంకము గల్లించునది. 
(దీనిని “ర స) 


ఈ 5 విషయములు కను పులం పరతి! ఎట్రమిడి యున్న వో 
చూతము ! (| 


“సము” దీనిలో జీవుడు భగవంతుని కే దాసుడై యుండవలెను 
అను అర్ధమున్న ది. ఇదే 1. ఆత్మ స్వరూ రాపము. “నమ” దీనిలో 
మోక్షమున కాటంకము గల్లించు ఇతరులకు” దాస్యము చేయుటను 
వదలుకోవ లెను అను అర్ధమున్న ది. ఇతరులకు దాస్యము చెయులు. 
గ మురారీ స్వరూపము. ఇది తగదు గావున, దీనిని వదలుకోవ లెను. 
భగవంతున క దాస్యము చేయవ కెనని భావము. ఇట్లు భగవంతునకు 
దాస్యము చేయుటయే 4 ఉపాయ స్వరూపము, 


శ్రీమన్నారాయణుడే పరతత్వము డ్రి 


“నారాయణి” పదములో భగవంతుడు జీవులను అన్ని 
విధముల రక్షించువాడై యుండునను అర్హమున్న ది. ఇదే ఓ పరమాత్మ 
స్వరూపము. 

“అయి” (-కొరకు అనుదానిలో అతనికొరకే దాస్యము 
చెప్పబడినది. దీనినే భగవంతుని చేరుట అనియు, మోక్ష మనియు 
నందురు. ఈ దాస్యమే శ్రి. ఫల స్వరూపము. 


ఈ విధంగా తిరుమంతంము ఐదర్భములను దెలుపుచున్నది. 
మన పూర్వాచార్యులు ఈ తిరుమంతగ అర్థమును తెలిసికొ నక ముందు 
జన్మించినను తమది సార్థకము గాని జన్మయే యనుకొన్నారు. 
తిరుమంతాగిర్భ్థము లోని ఈ న విషయములను దెలిసికొన్న వానిదే 
సార్థకమైన జన్మ అన్నమాట. ఈ విషయము దెలిసికొన్న తర్వాత 
“కర రత న్‌ "మర లది తెన్‌" (. తెలిసికొన్న తర్వాత మరచిపో లదు.) 
అని చెప్పినట్లు దీనితో తప్ప నితర విషయములతో వారు కాలకై పము 
చేయలేదు. మంత౦మందుకన్న ; మం|తములోని అర్జమగు భగ 
వంతుని యందే యెక్కువ మక్కువ గల్లియున్నారు. ఎందుకనగా, 


భగవంతుడే మనకు బుదిబుటించి అన్ని విధాల తన సేవ 
చెయించుకోవలను. కాబటి భగవంతుని బొందుటకు ఉపాయము 
భగవంతుడే, ఉపేయము జై పొందదగిన వస్తువు) భగవంతుడే కదా! 
అందుకనే మం [తమందుకన్న భగవంతునందె రక్షించు నన్న 
నమ్మకం పెట్టుకొని వా రున్నారు. 
తిరుమంతము లో ఎనిమి దక్షరములున్న వ్‌. కావుననే దినిని 
అ హైక్షరి మంత౦మని కూడ నందురు. ఈ 8 అక్షరములు వ 
లుగా నున్నవి. “ఓం _ నమః నారాయణాయ” జానుగదా! ఈ 
పదములును మూడు అర్థములు తెలుపుచున్న వి. 
“ఒం” అనుదానివల్ల దాస్యము 
నమక" అనుదానివల్ల తనకు తాను రక్షకుడు కాకపోవుట. 


(4 శ్రీమన్నారాయణుడే పరతత్వము 

నారాయణాయ అనుదానివల్ర నారాయణునక దాస్యము 
(_ కైంకర్యము) చేయవలయునని దెలియుచున్న ది. అ _- ఉమ్‌ 
అను అక్షరములు కలసి “పమ్‌” అయినది. దీనిలో అకారము, 
ఉకారము, మకారము అని వ అక్షరములు కలిసినవి. anid 
పెరుగును దరచ్చి తీసిన వెన్నను ఒకే ముద్దచేసినట్టు మూడు వేదాలలో 
నుండి ఈ మూడక్షరములను దీసి, ఈ ఓం అను ఒశేపదముగా చెసిరి. 
అందుకే ఓంకారము వేద సారమందురు. 


అకారము అన్ని శబ్బములకు కారణమై భగవంతుని తెల్పున ళ్లు; 
భగవంతుడు అన్ని లోకములకు గారణమై అందరను రక్షించువాడను 
అర్థమును దెల్పుచున్నది. “అ” అనగా అన్ని లోకములను బుట్టించి 
రక్షించు నారాయణుడు. రక్షించుటనగా కష్టములను బోగొట్టి ఇష్ట 
ముల నీడర్చుట. ఈ కష్టములు, వాంథలు రెండును జీవులందరికిని 
వారి వారి స్థితిగతులకు దగినట్టుండును. 


సంసారులకు వవుకొనితిను శతుగిపీడ మొదలైనవి కష్టము; 
అన్నము నీళ్ళు మొదలైనవి యిష్టము. మోక్షము గోరువారికి సంసా 
రము కష్టము, మోక్ష మిష్టము. మోక్షము పొందినవారికి వై కుంఠంలో 
నిత్యమును భగవంతుని సేవించు నిత్యసూరులకును భగవత్సేవ చేయ 
కుండుట కష్టము; ఎడతెగక సేవించుటకు యిష్టము. వారి వారి ఆయా 
కష్టముల బోగొట్టి యిష్టముల నీడేర్ను చు భగవంతుడు రక్షించు 
చున్నాడు. అట్లు రక్షించు భగవంతుడే అకారముచేత చెప్పబడు 
చున్నాడు. ప౦పన్న పరిశ్రాణమను గరింథము లో భగవంతుడు వినా 
రక్షకుడు లేడని యున్నది. సరే, రక్షించుటకు ఆ జగన్మాత లత 
కూడ ఉండవలెను. ఉన్ని, లక్షి నారాయణుని నీడ విడచియుండునా? 
ఎప్పుడూ నతని వక్షస్థలమందే యుండును. కావున అకారములో నే 
లక్షీ కూడ నున్నది, తల్లి అటు మగని పడకను ఇటు బిడ్డతొ కును 
విడువకుండ మధ్యను బరుండునక్షై ల క్షి తల్లి ఆటు నారాయణుని 


శ్రీమన్నారాయణుడే పరతత్వము డీప్‌ 


(= అకారమున్సు ఇటు జీవుని (= మకారమును విడువక మధ్యమం 
దుండును. ఉకారము లక్షికాబోలునని పొరపడకుడు; లక్ష్మ 
అకారములో నే యిమిడియున్న దని చెప్పుకొన్నాము. యశోద అటు 
నందుని యిటు కృష్ణుని విడువకుండ నుండున క్రై, లక్ష్మి అటు నాలా 
యణుని వక్షస్థలమున నుండుచ్చు నిటు బిడ్డడగు జీవుని ఆలన పాలన 
చేయుచుండును. నూర్వుని విడిచి యెండ యుండదు, పువ్వును 
విడచి పరిమళ ముండదు, అక్ర నారాయణుని విడచి లక్ష్మ యుండదు. 
అకారమునందు నారాయణుడున్నా డనగా, నారాయణుని వంట లవి 
వుండనే యున్న దని తెలిసికోవలెను. జీతగాడు యజమానిపేరున 
కాగితము వాగిస్కి జీతమునకు గుదిరినను, ఆయన భార్య చెప్పిన 
మాట కూడ వినవద్దా! అ్రై అకారమువల్ల నారాయణునకు మాతమే 
మనము దాస్యము చేయవలెనని అర్థము వచ్చుచున్నను, లక్ష్మికి 
గూడ దాస్యము చేయవలెనని చెప్పిన యెంచుకోవలెను. ఈ 
యిరువురు చేరియున్న ప్పుడు సవచేయుటయే మనము కోరుకో 
వలసినది కూడ, 


అకారమునకు కొరకు అను విభక్తి వచ్చి యును కనబడరుండ 
నున్నది. అ = నారాయణుని కొరకు (దాస్యము చేయవలయునని 
భావము) దాస్యము చేయుట కష్టముకదా, అందురేమో. తనకిష్టమై 
ఆనందమును గలుగజేయు విషయములో దాస్యము చేయుటయు 
సుఖమే యనిపించును. భగవంతునియందున్న భక్తుల ర క్షించుకల్యాణ 
గుణములను బటియే, ఆయనకు మనము సేవ చేయుదుము. ఇది 
మనకు సుఖమే యనిపించును. అంజేకాక “భగవంతునికి దాస్యము 


చేయుటయే ఆత్మయొక్క పని అత్మ సొత్తు, భగవంతుడు స్వామి. 
భగవంతుడు జీవాత్మ ఇతే దాస్యము చేయించుకొ నును. ఈ విధముగా 


చెప్ప బడియుండగా ను స్వతంతుండను" అని 


న 

ah 
తలచి గగవదాస ము చేయదలపకున్న చో ఆ జవాకత్మ చెడు గతులకు 
| దె 


48 (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


ఉకారమున్న స్థలమునుబట్టి చూచినచో దీనికి (“= 
మాతరమే == ) EAU అర్థము చెప్ప దగును. దీనివల్ల ఇతరులకు 
జీవాత్మ దాస్యము చేయనక్క తాకు మాత్రమే 
నమస్కారాది దాస్యము చేయవలసి యుండుననియు దెలియుచున్న ది, 


కొందరీ ఉకారమునకు లక్షియని అర్ధము చెప్పుచున్నారు. 
అట్టు లక్ష్మి కిగూడ దాస్యము చేయవలెనని “వప్పుటకన్న “గ్గ వ 
దితరులకు దాస్యము చేయనక్కర లేదని చెప్పుటలో విశేషమున్నది. 
దేవతలకు బెట్టదగిన యన్న మును కుక్కలకు వేయవచ్చు నా! అలాగే 
ఈశ్వరునకు దాస్యము చేయవలసిన ఈ యాత్మ వస్తువు తదితరులకు 
దాస్యము చేయగూడదు. “మరచిపోయియైనను ఇతరులకు నమస్క 
రింపనివారే భగవద్దాసులు' అను పెద్దల మాటలనుబట్టి యాలోచించి 
నచో, భగవంతునకు దాసులగుటకన్న ఇతరులే కేమి, తనశేమి, ఎవరికిని 
దాసులు కాకపోవుటలో నే పాటవమున్న దని తెలియుచున్నది. 


ఇంతకు, “అ” = శింయఃపతికొరకు, “*ఉ”_మా [త్రమే నమస్కా 
రాది దాస్యము చేయవలసి యున్నదని అర్ధము చెప్పుకొనుటలో నే 
మంచి నిష్ట గోచరించుచున్నది, అని భావము. 


ఈ మన శరీరములో ఇరువడియెదు తత్వము లున్నవి. కకా 
రము మొదలుకొని మకారమను అక్షరమువరకు 2ఓ5్‌ అక్షరాలున్న వి. 
ఈ 2ఫవ అక్షరమగు మకారమునకు జ్ఞానమను నర్గముగూడ నుండుట 
వల్ల పెద్దలు అత్మ అను నర్థము చేసిరి. (మ అత్మ _జీవుడు) మిగిలిన 
జ తత్వము అవో వినుడు:ః 


చెవులు కన్నులు చర్మము = స్పర్శము) నాలుక, ముక్కు 
అనునవి 5; కాళ్ళు, చేతులు, నోరు, మలద్వారము, మూతద్వారము 
అనునవి ఫ్‌; మట్టి, నరు, నిప్పు గాలి ఆకాశము అనునవి 5; వాసన, 
రుచి. రూపము, కాకక; చప్పుడు అనునవి ర్స్‌ మనసు బుద్ధి చిత్త మును 
24 తత్వము లందురు. ఇవన్ని యుగూడి మన శరీర వ ఎయినది. 24 పదీ: 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 47 


జీవాత్మ. వ తత్వములకు చేతనత్వము లేదు. జీవాత్మయే చేతనమై 
నది. “మి” అనగా ఒక ఆత్మయే కాదు ఆత్మల గుంపు. |(పాణము 
గలిగి తెలిసికొనునది ఆత్మ కావున, శరీరముకన్నా గొప్పదని తెలిసి 
కొను చున్నాము. తత్వశేఖరమను | గంథంలో, దేహమునకన్న అత్మ 
యిట్లు _(పత్యేకము గొప్పతనము గలదో వివరముగా దెలుపబడినది, 
పరిమళమునుబ ట్టి పువ్వును, కాంతినిబట్టి రత్నమును మెచ్చు 
కొందుము. అలాగే నారాయణుని సేవచేయుటనుబట్టి, అత్మకు 
విలువ నిత్తుము, మెచ్చు కొందుము. భగవంతునకు దాస్యము చేయని 
జీవాత్నను తలచనక్కురయేలేదు. అది చెడు గతులకు టో వలపినణః' 


మై 
లో _ 
అ ఖై ఉ J, ఉట 0 
నారాయశయుని కొరకు | ఏ, . జీవాత్మ 


4 


నారాయణుని కొరశే జీవా త్మ (దాస్యము చేయవలెను? కం 
కారముచేత దేవునికిని వీవునికిని ఎటువంటి సంబంధమున్న దో చెప్ప 
బడినది. పెద్దలును వెకుంఠము లో నారాయణుని సేవించుచు, సుఖము 
ననుభవింప వలసిన యాదాసుడు, ఇతరులకు దాసుడు కావచ్చు నా?” 
అని అన్నారు. జే వాత్మకు శ్రీమన్నా రాయణు నొక్కనినే సేవింపవలె 
నన్న జాన న ముండవలెను. 


మ్‌ టీ వ అట్ట ళీ 5 గ్గ 
రక్షింపబడు జివునిగూక్చ చెప్పుక్‌ నుచున్నాము. ఉకారము ద్వారా 
శె లు ౬ 

జ్‌ జం సా, న. జు నా అ ఇట్‌ 

ఆ దేవునికొరకే ఈ జవులు దాసులై యుండుట ఫలిత మనియు చెప్పు 
వా | Wann —= నడి 
కొనాా ము. ఇహటికి ఒంకారార్హము పూరరూ సెం 

వే జ్య ఆగ స శ డె & 
ఉకారములోని రహసపాంర్లము నమః పదములొను, అకారిము 
హా 
| ta హాటే "4 లో 1 న my = న 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 


సారము ఆయ అను [వత్యయములోను వివులముగా దెలియుక్స 


ది 
చున్న వి, (కొందరు మకారములోని రహస్యార్థము “నారి అనుపక్ష 


్‌ 

|| 

స 
వరముగా చెలువుచున్న దందురు. నారము = జీవులు, నార 
అయనుడు = నారాయణుడు = జీవులకు స్థానమైన వాడు.) 


నమః ముందుచెప్పి, నారాయణాయ తర్వాత చెప్పబడి; 
కారణమేమిటి! నమః _ నాకు నేను దాసుడను గాను. అని చెప్పుకొన్న 
తర్వాతనే నారాయణాయ _ నారాయణుని కొరకే అన్న ట్రయిళే, 
, ఈ జివుడు ఇతరుల కేమిటి తనకుగూడ దాసుడుకాకుండ “నీకు దాసుడు 
ననుచున్నాడే అని తలచ్చి నారాయణుడు కనికరించును. అందులో 
మంతగమందు, నారాయణ పదముకన్న ముందే, నమః వదముంచ 


బడి నదె, 


లో 


“నమణ లో మః అనిన అనియు రెండక్షరము లున్నవి, 
మః _ నాకు న (దాసుడను) కాను. నమః _ నాకు నేను దాసుడను 
గాను. అన్ని విధాల గొప్పు వాడు భగవంతుడు గావున, ఆతనికే యని 
చెప్పుకొ నుట కవకాశ మున్నది. నాకే నేను దాసుడ ననగా తన 
శరీరపోషణము, తన యింటికృత్యము మా [తమే చూచుకొనుట 
యగును. తనకు తానే దాసుడై యుండువానిని భగవంతుడు దయ 
జూడడు" తనవైపు మళ్ళించుకొనడు. మోక్ష యోగ్యత వీనికి లేదను 
క "ని వదలును. అందుకని ముందు నమః ఉండుకేు బాగు. 


భగవంతుని బొందుటకు మూడు ఆటంకము లున్నవి, 


1. స్వరూప విరోధి, 2. ఉపాయ విరొత్రు కః (పాప్యవిరోధి. ఇవి : 
స్వరూపవిరోధి యనగా భగవంతుని దొసుడె యుండుకే తన స్వరూపమె 
యుండగా భగవద్దాసుడ నని నమ్మి యుండక్క నేను నాది యని 


ఆర ॥ లే స్‌ me! చ 2 
హంకారపడుట. ఉపాయవిరోడథి యనగా భగవంతుడే ఉపాయము 
| మ్‌ | a 
ey eee కర్మ _-జాన_భక్తు లే, 
ఈ న్‌ న్‌ ర శో 


ఉపాయము లని నమ్మి యుండుట, 


5 శ్రీనన్నారాయణుడే పరతత్వము 


లేనివి గావున, ఇతరుల కుపయోగ పడునని, ఆత్మ చై తన్యము గలధి 
గావున తనకు నితరులకు నుసయోగ పడుననియు దెలయుచున్న ధి. 
ఇప్పుడు నమః (- నాకు నేను స్వతంత్రుడను గాను అనుటవల్ల 
భగవంతుడు నన్ను, ఇతరులకు మాతముపయోగించు అచిత్తును 
వలనే, తన యానందము కొరకే వినియోగించుకొనుగాక, అని 
చెప్పి నట్టయినది, 
ఇంకుడు; తన యానందముకొఠకు జీవునితో గలిసిమెలసి 
యుండునవ్వుడు ఆయన యిష్టము, చంక నెత్తుకొననిమ్ము, నెత్తి కెత్తు 
కమమ. తలకు “అయ్యో! నేను డాసుడనుగా నుండవలసిన 
వాడను గదా నా దాస్యము చెడిపోవునేమో యని అతని అం 
సంకలలకు రాకుండ పోగూడదు, ఈ అత్మ అతనిదాసుడు. ఏమైనను 
దేసి కొ ననిమ్ము ఆయన యిష్టము అనుకోవలెను, ముద్దువచ్చి నప్పుడు 
చంకనెకి? ననే మనము చేయదలచిన పనిని చేసినవార మగుదుము, 
కూర్చు ండిన ఆయన యానందమును జెడగొట్లినవార 
మగుదుము; మనమును చెడుదుము, ఓంకారమువల్ల నయిన నేమి, 
నారాయణ పదమువల్ల నయిన నేమి, నారాయణునే 'దాస్యము జయ 
వలయునని తెలియుచున్నది. కావున దాస్యము చేయుటయే ముఖ్య 
మనుకొనవలను. పెరుమా ళ్ళ యానందమున కభ్యంతగము గట్టింప 


ఈ విధముగా శి]యఃపతినీ సంతోష పెటుటకు ఆయన షెషమని 
చెయు ప. యాగాలు, పార్గీయశ్చి త్తాలు, లు పోగొట్టును. 
అన్ని లాభములు గలిగించును. భగవ త్ఫీ త్యర్హముగా జేయని యజ్ఞ 
యీోగాది స్మత్మియ లన్నియు వ్యర్థము. 


= నళింపని వస్తువులకు సానమైనవాడు. 
నారము లనగా నళింవని వస్తువులు. 


నారములు : జ్ఞానము, ఆనందము, అమలత్వము మొదలైనవి, 
మన్‌ నొశీల్యము మొ॥ విగిహములు కాంతి సొకుమార్యము 


శ్రీమన్నారాయణుడే పరతత్వము స] 


మొ॥ వారి మంచినగలు మంచి యాయుధములు లక్ష్మి మొదలగు 
అమ్మ వార్డును, వెకుంఠములో నెప్పుడును పరమాత్మ ను సేవించు నిత్య 
సూరులును, గొడుగు చామరము మొ॥ వారి ద్వార పాలకులు సేనా 
పతులు మోక్షమొందిన వారు వైకుంఠము ప౦కృతి సంసారములో 
నుండు జీవులు కాలము మహత్తు మొదలైన వికారములు |బహ్మోం 
డములలో నుండు దేవతలు వస్తువులు యన్నింటికిని (అయనము = 
స్థానమైన వాడు. 


నార _1_ అయనుడు = నారాయణుడు = 1. (పైన చెప్ప బడిన) 
సారము లన్నింటికి నాధారమైనవాడు. స. ఆ నారము లన్ని ౦టికి 
అంతర్యామి యై యొనవాడ్డు, అనియు నర్గము చెప్పవచ్చు. ఈ రెండు 
విధముల అర్థము చెప్పుకొనుటవల్ల, అటి రెండుగుణము 
లన్న వని తెలియుచున్నది. సు యన్ని ంటికి నాథారమెన వాడనుకు 
వల్ల గొప్ప వాడనియు, వీని నాశ యించుక ని అంతర్యామిగా నున్నా 
డనుటవల్ల ల్ల పకి తివానికి చాల సులువుగా నందుబాటులో నున్నా డనియు 
దెలియుచున్న ది. మరియు అన్ని వస్తువులలో నిమిడి యున్నా డని, 
జీవాత్మ ల జేరదీసికొ ను ఉపాయమెన వాడని, ఈ జీవాత్మలు చేరవల 
నిన గమ్యస్థా నము వాడే యనియును జెప్పుకోవచ్చును. 


“భగవంతుడు నా కుపకారము చేయును నా తండిర నా 
చుట్టము, నా రాజు” అని తిరుమంగై యాళ్యార్లు చెప్పి నట్టు సర్వేశ 
రుడే మన కన్ని విథాల బంధువు. మన మాయన వని సిలో ల 
[పాపంచికమగు నితరమైన పనులలో నుండినను ఆయన మనను 
రక్షించు పనిలోనే యుండును. 


ఉదాహరణవు : మన బంధువు ఒకడు అడిగితినక అభిమాన 
పడి భోజనము మౌనినా డనుకొందము. అది మనము తెలిసికొన్న 
తరువాత చాటున నుండి సతము లోనైన నింతయన్న ము పెట్టు 


నేర్చాటు చయుడుణఖుః అశ్రు భగవంతుడు, నీ దాసుడనని తలవంచక 


ర్‌ి (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


విర ౧వీగి తిరుగుచున్న జీవుని, అంతరాత్మ గా వానిలోనే యుండి 

యున్నాడు గావున, మంచిమారమునకు దృిప్పును. అటి దయామయు 
QR ఈం 

డగు నారాయణుని, 


“ఆయ” (- కొరకు) అతనికొర కే సేవ చేయవలయును అను 
పా౦ర్భన తెలుపబడుచున్న ది. ఇదివరకు (నమః -) నాకు నేను రక్షించు 
కొొనువాడ గాను, నాకు వాడే రక్షకుడు అనుటవల బరువుభార మం 
తయు దేవునగిమి దనే పడవెచెను. ఏ దాస్యము చేయుదును చేయించు 
కొమ్ము అని దేవుని పారర్థించుట అవసరమా? అందురేమో వినుడు 
“నీకు పాదుకలుగానై చిగురుటాకువంటి నీ శ్రీముఖమును సేవించు 
చుందును అని పెద్దలు చెప్పుచున్నారు. భగవంతుని వాడె భగవం 
తుని సేవచేయుట'కె నను ఆయన పాదుకలుగా నుపయోగపడవల 
యును గదా! అందుకనే ప్రార్థించుట. అంతేకాని జీవుడు తన సొంత 
లాభమును కోరికాదు, మధ్య తెచ్చి పెట్టుకున్న _పారనయు గాదు. 
అట్టు సేవచేయుట ఆత్మయొక్క లక్షణమే. జీవులందులకే పుట్టినారు. 
_పార్థించుట చాలా యవసరము. కావుననే “ఆయి (= కొరకు 
అనుచోట మన మెడతెగక సదా దాస్యము చేయుచునే యుండవల 
యును అని పెద్దలు అర్థము చెప్పుదురు. 


“కన్ను లార సేవించి కాలము గడుపు నాశగల వారికి నిద9 
వచ్చునా?” “ోనిత్యసూరులు సదా సేవించుచున్నారు” “సేవించుట 
కనుకూలమగు రోజులను వృథాగా గడిపితిని” అను పెద్దల శ్రీసూక్తుల 
వల భక్తులు జరిగిపోయిన కాలమందు జరుగుచున్న కాలమందు 
జరుగబోవు కాలమందును భగవత్సవకొర "౩ తహతహ పడుచుందురని 
తఆలియుచున్నది. సేవింపక ముందెప్పుడు సేవింతుమా అను తవా 
తహ వల్ల నిద౦పట్టదు. సవించునపుడు సేవించి యానందించుటయే 
సరిపోవును. సేవించిన తర్వాత వృథాగా గడిపిన రోజుల. దుఃఖించు 
చుండ సేవింపక యింకను సట పలాల అజం. యున్నప్పుడు 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 53 


నేను పుటినను పుటనశే, జ్ఞానము నెరిగిన తర్వాత సర్వేశ్వరు నెన్న 
లు 6 0౧” క ష్‌ 
గును నురచియుఠిడ” అదను శ్రిసూక్కివల్ల మనము మనతోడి జీవులును, 
ఈ జ్ఞానము లేనప్పుడు పుటనకే. జ్ఞానము గలినతర్వాత మరచిపోక 
న కు ౧ మా ౧ 
భగవన్మ౦|[ తము నందు భగవంతునియందు నిష్టగల వాం |డయె సేవ 
చేయుచుండ వలయునని |గహింపవ లెను, 


ఈ విధముగా సర్వదేశ _ సర్వకాల సర్వావస్థలయందును 
భగవంతుని కొరకే దాస్యము చేయుచుండవలెనని ఆయ (— కొరకు) 
తెలుపుచున్నది. 

ఈ తిరుమంత౦ము రి దారములతో కై పురులువేసిన మంగళ 
సూతంము వంటిది. ౭ దారములు శి అక్షరములు, ని పురులు ఏ పద 
ములు. లోకములో సమర్ధుడైన రాజు నుంగళసూ| తము క ట్టి ల 
రనక్షించుకొనును. 


ద్యయమంతార్థము 


విష్ణుభక్తి కలవారందరును వైష్ణవు లే _ వైష్ణవులకీ లక్షణము 
ురదీకోల మః ఈ లోకములో సుఖముగా  గనిపించు సకన్‌ భోజనము 
వస్తువులు వాహనాలు భార్యాపుతు)లు మొద లైన వానితో నున్న సంబం 
ధమును వాసనతో సహా విడిచిపెట్టవలెను. (అనగా అన్నింటిని విడచి 
అందరిని విడచి అడవికి పోవ లేనని అర్గముగాదు. సంసారములో 
నున్నను రేగడిబురదలోని కుమరిపురుగువ లె అంటీయంటక యుండ 
వలెను. భగవంతుడే రక్షించువాడని అతని నే నముకొని యుండవలెను. 


ఇట్లు నమి యుండియు మోక్షము కల్పినప్పుడు చూచుకొందము లే 
యనుకొనక *ఆ పెరుమాళ్ళ వైకుంఠము నెప్పుడు సేవించుకొందుమాి 
యని ఆతురత పడవలెను. (బతికి యున్న ౦తకాలము శ్రీరంగము 
తిరుపతి మొదలగు దివ్య దెశములను సేవించుచు, భగవత్కల్యాణ 
గుణములు దెల్ఫు తిరునామ సంకీర్యనలు చేయుచు, భగవదారాధనలతో 
గాలశ్షేపము చేయుచుండవలను. ఈ |[పకారము చేయు భాగవ 


స్ట్‌ శ్రీమన్నారాయణుడే పరతత్వము 


తోత్రములు కనబడినపుడు “ఆహా! భాగవతో త ములను సేవించుకో 
గలగనానని యానందపడవ లను. మరచిపోయియెన నితర మంత 
ముల జోలికిపోక తిరుమంత9 : ద్వయమంతము ల శ౦ద్ధాభక్తులతో 
జపము చేసికొనుచుండవ లెను. మం[తముపదేశించిన యాచార్యుల 
యందెంతో భకి గలిగి యుండవలెను. ఇనుమును బంగారము చేసినట్లు 
మూగ్గులె న త్ర మూర్ణత్వము బోగొట్టి భగవంతుని జేరు మార్షము 
జూపించిన ఆచారుుల ప పరో RR వైరాగ్య 
రాంతములు గలవారితో సావాసము చేయుచుండవలెను. ఇవే వెష 
వాధికారుల కుండవలసిన లక్షణములు. 
వైష్ణవుడనగా విష్ణుభక్తుడని యర్గమే కాని వైష్ణవ వంశస్థుడ 
యని యర్థము గాదు, _బాహ్మ ణుడు కాని శూదు9డుకాని పంచముడు 
కాని ఎవరై నను సరే, విష్ణుభక్తి కలవారందరును వైష్షవులే. అన్ని 
కులాలవారికి అన్ని జాతుల వారికి స్వ దేశస్థులకు విదేశస్థులకు అందరికిని 
ఈ వైష్ణవము పుచ్చు కొనుట కధికార మున్నది. సె లక్షణములున్న 
తోడ నిజమైన వైష్టవుడు. అవి లేని వైష్ణవ కులస్థుడును నిజమగు 
వైష్షవుడు కాడు. 


అట్టి లక్షణములున్న వైష్షవాధికారి తిరుమంత౦9ము _ ద్వయ 
మంత౦ము_ చరమశ్లోకమును అర్హముతో సహా తెలిసికొని జంపించుచు, 
తదనుకూలముగా ననుస్టంపవ లెను. ఈ మూడు మంతములు కాక 
తక్కిన శాస్త్రమంతయృు, జీవుల వర్ణాశ మ ధర్మముల ననుసరించి, 
దేహము ద్వారానే మోక్షమును సంపాదింపవలెనని తెలుపుచున్నది. 
తిరుమంత) మేమి తెలుపుచున్నది ? 


“మోక్షమునిచ్చు బరువుభారము భగవంతుని మోదనే పెట్టి, 
అత్మ తనను రక్షించుకొను పియత్నము విడుచుకోవలెను _ ఈలా 
గున విడుచుకోవలసినది ఆత్మయే కావున, అత్మద్వారానే మోక్షము 
సంపాడింపవ లెనని తిరుమం| తము తెలుపుచున్న ది” చర మళ్టోక వామి 


శ్రీమన్నారాయణుడే పరతత్వము రం 


తెలుపుచున్న ద “భగవంతు డేమిచేసినను చేయగల స్వతంతు9డు. 
జీవుని యంగికారముతో బనిలేదు. భగవంతుడే స్వతం(తించి మోక్ష 
మొందుట కడ్డముగా నున్న పాపము లన్నింటిని బోగొట్టి, తనదగ్గరకు 
దీసికొనును, కావున భగవంతుని ద్వారానే మోక్షము పొందవలొనని 
స్లోకము తెలుపుచున్నది. ద్వయమం త మేమని తెలుపుచున్న డి? దీనిలో 
లక్ష్మ నారాయణుల సేర్చున్న వి. ఆ జగన్మాత నారాయణునితో జెప్పి 
మోక్ష మిప్పించును గావున, లక్ష్మి ద్వారానే మోక్షము లభించునని 
ద్వయమంత్రము తెలుపుచున్నది. 


“నాకే యుపాయమును తోచుటలేదు. నన్నితరు డెవ్వడును 
రక్షించువాడు లేడు.” అనుకొనువాడై న జాలును, ఈ ద్వయమంత9 
మువదేశము పొందుటకు దగినవాడే యగును. లక్షి, నారాయణునితో 
జెప్పి వురుషకారము = RECAMEND చేసి రక్షించును. |పపన్న 
పరితాణమను [గంథము లో ఈ విషయము చక్కగా దెలుపబడినది. 
వెకుంఠములో న్రీమస్నా రాయణుడు లక్ష్మ దేవికి మొదట నీ ద్వయ 
మంతము నువ దిల్‌ రవినుు 


ఈ మంత౦ములోని మొదటి భాగములో “లవ్ష్మ తల్లిని ముం 
దుంచుకొని నారాయణుని పాదములే గతియని భావించుచు బడి 
యున్నాను” అను అర్గమున్న ది. రెండవ భాగములో “లక్ష్మీ నారా 
యణు లిరువురును గలసియున్న ప్పుడు దాస్యము చేయుచున్నాను” 
అను అర్థమున్న ది. 


శ్రీ అనగా లక్మి, (శ్రీకి రెండు వ్యుత్సత్యర్గము లున్న వి. 1. జీవు 
లచే సేవింపబడుచున్నది. 4. భగవంతు నాశరయించునది. అనగా 
జీవులు లక్ష్మ క డాస్యముబీయు దాసులు లక్ష్మి నారాయణునకు 
దాస్యముచేయు దాసీ అన్నమాట. ఈ తల్లి మన తం|డియగు నారా 
యణునకు, జీవులమగు మనకు మధ్యనుండి తన దాస్యము చేత నారా 
యణుని సంతోష పెట్టి, మన విషయముచెప్పి యాతనిచే రక్షింప 


ర్ట (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


ళా 


మ నళ చల్లని మనస్సుగల నారాయణుడు జీవుల తప్పుడు పనులకు 

సింది నీళ్ళలో బడ్డ నిష్పువలె కస్సుబుస్సు లాడునప్పుడు లక్ష్మి 
సర్దిచెప్పి కోపము చల్హార్చు ను. ఈమె జీవులకు తల్లి, నారాయణున 
శారదకు గల్లించు పింయురాలు. కాబట్టి తన బ్‌ డ్రలమైన మనను 
గూర్చి చెప్పి, రక్షింపజేయ దలచుకొన్న చో స్‌మె మాట కడ్డమున్న దా? 


వీతాదేవిని రాక్షసాంగనలు పదినెలలు నిష్టము వచ్చి నట్టు కు 
కొని ఉన్నారు. అప్పుడు హనుమంతుడు వారి తప్పులను లెక్కబెట్లి 
చిత్రవధ చేయవలె ననుకొన్నాడు. కాని, సీతమ్మ “ఎందుకు కర్ర 
తువు హనుమన్నా! వీరు రావణుని దాసీలు. అతడు చెప్పి నట్టు 
చేయుదురు. అయినను తప్పుచెయని దెవరు? అని Senses 
మాధి*నము చెప్పినది. హనుమంతుడు కిక్కురుమన లేదు. ఇక 
పియురా లైన లక్ష్మి తాను చెప్పి నట్లు నడచుకొను నారాయణుని 
సమాధానము పెట్ట లేదా? చెప్పి మనలను దప్పక ర క్షి ంపజేయును. 
అటువంటి లక్ష్మితో, 


మత్‌ క కూడియున్న దీనివల్ల లక నారాయణు లిద్దరు 
నెప్పుడును గలిసియుందురని దెలియుచున్న ది. ఈమెతో గలసియుండుట 
చేతనే పరమాత్మయను వస్తువుండుట సంభవించును. లత యెప్పుడును 
నారాయణునితో గలిసియే యుండును. ఎందువల్లననగా, భగవంతుడు 
శికించుటకు రక్షించుటకును స్వతంతు డు, ' జీవులెప్పుడును Es 
తప్పులు చేయుచునే యుందురు. సదా వీరి రక్షణ చెప్పి చేయించుట 
యవసరము. తాను లేకున్న నారాయణుడు ఈ జీవుల నాొక్కొకా 
తప్పును లెక్కపెట్టి శిక్షించును. కావున వురుషకారముచేసి జీవుల 
రశ్షంచుటకోసమే ఆమె నారాయణు నెడబాయకుండును. ఈ కిటుకు 
నెరిగిన జీవు లెప్పుడును భయపడరు. లక్ష్మీ నారాయణ లిరువురును 
జి యున్న ప్పుడే 'ఆశ్రయింపవశెనను అభిరుచి యుండవలెనుగాని, 
ఏ సమయములో నతని గొల్చి నను మంచిదే. సీతమ్మ దగ్గర నుండుట 
చేతనే కాకాసురుడు రక్షింపబడెను. ఈమె దగ్గర లేకుండుటచేత నే 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 57 


రామునిచే రావణుడు చంపబడెను. ఇంతకును లక్ష్మి నారాయణుని 
దగ్గర నెల్లప్పుడుండుట భకులకు జాలయవ సరము. కావుననే, శ్రీమత్‌ = 
లకీ తో గూడుకొన్న అను పదము మంత౦మునందుంచబడినది. 


నారాయణ = లక్ష్మి రక్షించుమని చెప్పుటచేత దన కక 
నావుకొని జీవుని రక్షించు విషయములో మంచి గుణములు చూపువాడు 
నారాయణుడు. ఈలాగున జూపు కల్యాణగుణములను దెల్పు పదము 
నారాయణుడు. ఈ లాగున జూపు కల్యాణగుణములను దెల్ఫు పదము 


“నారాయణి అనునది. 


ఆ కల్యాణగుణములు 6. 1. వాత్సల్యము, 2. స్వామిత్వము, 
ఏ. సౌశీల్యము, 4. సౌలభ్యము, ల్‌. జ్ఞానము, 6. శకి. వీని అర్థము 
తెలిసికొందము. 1. వాత్సల్యమనగా గోవు తన దూడను తన కడుపు 
కండగదా యని దాని మకిల పోవునట్లు నాక్కి ఒడలు సరిచేసి పాలిచ్చి 
కాపాడును తన బిడ్డజోలికి వచ్చి నవారిని పొడిచి తన్ని రక్షించుకొను 
నత సారాయణుడు మన తప్పుల నొప్పులుగా భావించి రక్షించుట. 
ఇదే వాత్సల్యము. 2. స్వామిత్వమనగా, ఆత్మ లన్ని ౦టికి పభువును 
గదా యని వారి కిష్టము లేకున్నను, తన కన్ని విధముల దాస్యము 
చేయించుకొనుచు రక్షించుట, ఇదే స్వామిత్వము. 3. సౌశీల్యమన గా 
“భగవంతు డన్ని లోకాలకు పిభువు. నేను చాల తక్కువవాడను, 
వాడెక్కుడ నేనెక్కడ?) అని జీవుడు భేదము తలంపకుండునట్లు వాం 
చుచు, తనకే లాభమనుకొని భగవంతు శాజీవులతో గలసి మెలసి 
యుండుట. ఇదే సౌశీల్యము. 4. సౌలభ్యమనగా కంటికి గనబడని 
భగవంతుడు అవతార రూపముగా, దేవాలయాలలో విగిహరూపము 
గాను గనబడుచు రక్షించుట. ఇది మనకు సులభము. కావున ఇదే 
సౌలభ్యము. ల్‌. జానము అనగా ఈ జీవుని పాపము బోగొట్టి పవిట 
ముగా బుణ్య మోయవ లనో, మరియు గష్టముల బోగొట్టి యొవిధము గా 


8 


స్ట్‌ గి శ్రీమన్నారాయణుడే పరతత్వము 


సుఖముల తువ తనె నిర్రయించు తెలివి, లోకులకు జానమిచ్చి 


తనను దెలిసికొను మా రమునుగూడ దెల్సి, రక్షించు తెలివి. ఇదే 
జంత 6. శకియనగా , సీచులెన సంసారులను నిత్యసూరులతోబాటు 


ఒక్క పంక్షి నుండదగిన వారినిగా జేయుటలో నగు అఘటన ఘటనా 
సామర్థ్యము. ఇదే శకి, 


ఈ 6 కల్యాణగుణములను నారాయణునియందు జక్కగా నిండి 
యున్నట్లు మనము చూడగలుచున్నా ము. 
ap) ౧ 


ఏవి? ఎక్కడ మే మాలయములో భగవంతు న నేక పర్యాయ 
ములు సేవించుకొన్నాము కాని, మాకేమియు గనబడలేదే? అందు 
రేమో చూడుడు. అన్నియు నున్నవి. ఆ భగవాను నొకసారి మొ 
మనస్సులలో జూచుకొనుడు! అవిగో చేతులతో బట్టుకొని యున్నాడు 
శంఖచ కములను, ఇతరాయుధములను. అవి జ్ఞానమును శకిని దెలియ 
జేయునని కావా? ఆ ఆయుధాలు మన విరోధులను శిక్షించి మనల 
రశ్షించుటకే. అదిగో అభయహ స్తము నా బిడ్డలారా! మిమ్ము రక్షం 
తును అన్నట్టు పటుకొన్నాడు అది వాత్సల్యమును దెలుపుట వ. 
(లా లు 
అదిగొ వజాల కిరీటము పెటుకొన్నా డు, రాజు (= స్వామి మాదిరిగా 
లీ లు ర 
స్వామిత్వ మనగా నిదేకదా! 


అదిగో నారాయణుని తిరుముఖ మండలము చూడుడు, ఎల్ల 
చిర్నగవు తొణికిసలాడుచున్న దో; ఇంతకన్న సౌశీల్య గ స 
నుండును? 

మనతో గలనిమెలసి మాట్టాడుచున్న ట్లున్న దా శ్రీముఖము. 
ఇదిగొ యిక్కడనే మనముందు విగంహరూపములో దర్శన మిచ్చు 
చున్నాడు పరమాత్మ. కనబడ నవసరములేని భగవంతుడు మనకు 
నౌక ర్యము ళు గలిగించుటకు గాకున్న మరెందుకు ఆలయము 
లో నే వేంచేసియున్నాడు? ఇంత సులభుడుగా నుండి మనల రక్షించు 
చున్నాడు. 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 59 


ఆ యాయుథములను, కిరీటమును జూచినారుగదా మనను 
రక్షించునని నమ్మకము కలిగినదా! ఆ యభయహ స్తము ఆ తిరుముఖ 
మండలము, ఆ చిరునవ్వు ఆ శ్రీపాదములు చూచినారుకదా “ఆహా! 
ఎఠత భోగ్యముగా నున్న వి! భగవ ద్వి గహము చూచుచున్న ప్పుడు 
రక్షించునను నమ్మ కమును, తనివితీరని యానందమును గల్లుచున్న వి 
గదా అటువంటి నారాయణునియిుక్కు, 


“దరణౌ” = రెండు పాదములను ఈ శ్రీపాదములు రెండు 
సకతెట్ర జేర్చి యుంచుటవల్ల నెంతో నౌందర్యముగా నున్నవి, 
రెండని చెప్పుట చేత ఈతని రెండుపాదములు తప్పు, మనము తరించు 
టకు నితరొపాయ మేదియు లేదని చెప్పునట్టయినది. భక్తులను లక్ష్మ 
నారాయణులు ఒకవేళ విడిచిపెట్టినను శ్రుపాదములు విడువక తప్పక 
రక్షించును. 


చంటిబిడ్డ తల్లి చేతులను గాని కాళ్ళనుగాని నోటిలో బెట్టుకొనక, 
తన కష్టమైన సనములనే నోట బెట్టుకొనును. ఆలాగే దాసుడు 
(శియఃపతి దాస్యమును చేయుట కనుకూలమైన శ్రీపాదములనే పట్టు 
కొనును. ఈ పాదముల ద్వారా నారాయణుని దివ్యమంగళ విగహ 
మును గూడ మనము థధ్యానింపవ లెను. ఆ దివ్యమంగళ విిగహము 
లక్ష్‌ తో గూడి యున్నది. ఇందాక చెప్పిన వాత్సల్య _ స్వామిత్వములు 
మొదలైన సకల కలాాణగుణములు గలది. గిట్టక అనరాని మాటలన్న 
శిశుపాలుని గూడ ఈ. భగవద్విగంహము తనలో నికి చేర్చుకొన్నది. 


అంతమంచిది. కావున కేవల పాదములనే కాక పాదముల 
ద్యారా వాని దివ్యమంగళ వి_గహములను గూడ థా్యనింపవ లెను, 
అట్టి పాదముల్లను, 

“శరణం” __ రక్షకముగా; అనగా “అనిష్టములను బోగొట్టు 
కొనుటకు, ఇష్టమైన వానినిజేకూర్చు కొనుటకు మంచి యుపాయము” 
అన్న మాట. 


60. (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


af 
5 లం 
oS 


జేవులందరకు ఉపేయము _ పొందదగిన వస్తువును ఆ శ్రీపాద 
ముల జంటయే. అట్లు మోక్షము బొందుట కుపాయమును ఆ శ్రీపాద 
ముల జంటయే. 


వురుషకారము (-చెప్పి రక్షింప) జేయు లక్ష్మి తో, జీవులను 
రక్షించుక ల్యాణగుణములతోడను కనులపండువు గా, సేవింపదగు దివ్య 
మంగళ విగంహముతోడను గూడియున్న నారాయణుడే [పావ్యము, 
కావున అట్టి భగవంతుని బొందుటకు 'వేరుదిక్కు లేనివారు గావున భగ 
వంతుని శ్రీపాదము లే దిక్కని నమ్మి, వానినే ఉపాయముగా నుపే 
యముగాను భక్తులు తలంచుచుండవ లెను. “చరణము లే గతి” యని 
మంతము లో నుండుటవల్ల, నింతకన్న “వేరు గతి” (-ఉపాయము,) 
లేదని తెలియుచున్నది. దేనికి ఉపాయము? అటువంటి భగవంతుని 
బొందుటకు అతని శ్రీపాదములే నాకు గతియని, 


కల 
చు 


పదే _ పొందుచున్నా ను. పట్టుకొ నుచున్నా ను. ఈ విధ 
ముగా నాశరయించుట లీ విధములుగా నుండవచ్చును. 1. “నన్ను 
రక్షింపుమా” అని మాటల రూపముగా, 2. రెండు చేతులను జోడించి 
నమస్కారము చేయుట, అనగా శరీర రూపముగా వి. జూనముగలి 
“్రీపాదము లే రక్షించు” నని మనస్సులో తలంచుట; అ స్మ. 
సికముగాను ఉండును, ఎట్టా (శయించినను ఫలముగల్లును గాని 
“జ్ఞానము” వలననే మోక్షము కలుగునని శా స్రముండుటచేత్క, మానసిక 
ముగ నాశేరియించు'కే ఉత మము. 


మాక్షము గల్లించుటకు నిజమైన యుపాయము సర్వేశ్వరుడే, 

మన వాక్కు శరీరము మనస్సును గావు, ఇవి అసలు ఉపాయమగు 

సర్వేశ్వరుని బట్టుకొను చిన్న యుపాయముల వంటివి. ఇటు మూడు 
(౮ 


విధాల నాశధయింపవలెనను నిర్బంధ మేమియులేదు. క్రాన్సి ఆశ 
యించుట మంచిదే, | 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 61 


ఒక్కసారి ఈ శ్రీపాదముల నాశ ్భయించినవాడు, మరల 
మరల నెట్టాశంయించుట సంభవించును? ఒక్కసారే, సమాశయణ 
సమయములోనే “*శ్రీమన్నా రాయణుని శ్రీపాదము లే నాకు గతి 
అని నమ్మిపడియుంటిమి గనా, యావజ్దవమును (పంపద్యె_ పంపద్యె_ -) 
అశగియించుచున్నా ను, ఆ శయించు చున్నాను. అని అప్పటికప్పుడే 


యాశరియించుచునే Sr వర్త స చెప్పు 
కొ నుకుందులకు ? 


నున సె స్పృడును నిలుకడగా  నిలిచియుండదు _ చేయరాని 
పనులమిోదికి బోవుచుండును. ఆలోచింపగూడని విషయముల నాలో 
చించుచుండును. ఒక్కొక్కప్పుడు మంచిగుణము గల్లి పశ్చాత్తాప పడి 
భయపడినప్పుడు పాషయశ్చి త ముగా మరల మరల ఆ వెనుకటి ఆశ9 
యింపునే ఈ మంతముద్వారా జా పకము చేసుకొనవచ్చును, అందు 
లకే ఈ ద్వయమరతరిములో (పపద్యే (- అ) 
అని వర మానకాలములోనే చెప్ప బడినది. 


_నురియు భగవంతుని బోధించునవే యనుకొని ఇతరోపాయ 
ముల మోదికి ధ్యాస పోకుండ నుండుటకును, వేరొక విధముగా ప్రొద్దు 
పుచ్చుకో గూడదు కావునను, భగవత్మల్యాణ గుణములు తలంచిన 
క్‌ దియూ భోగ్యముగా నుండును గావునను, శ్రీమన్నారాయణుని 
కర యాశ9యించు చున్నాను అని (-_ _పపదే అను క్రియ) 
వర్తమాన కాలములో నే యుండుచున్నది.. అంతేకాని మోక్షము 
త్వరగా సూటిగా కలుగుననియే మాటిమాటి కనుసంధించుకొ నుటకు 
గాదు. మోక్షము త్వరగా గల్పించు అసలు ఉపాయము భగవంతుడే. 
జీవుని ఆశయిం యాం ఈ అ|శయించుట ముఖ్యోపాయమగు 
భగవంతుని బట్టుక్‌ ను చిన్ని యుపాయము. మోక్షమునకై తొందర వడి 
ఈ చిన్ని యుపాయమును అసలు ఉపాయమని నమ్ముకొనుటవల్ల 
అసలు ఉపాయమగు భగవంతుని చిన్న బుచ్చి నట్రగును. అసలు ఉపా 
యము దొరకకపోవును. 


హనుమంతుడు ఇం _దవిత్తు బంహ్మా స్రమునకు గట్టుపడెను. 
కాని దానిని నమక అనుమానించి రాక్షసులు తాళ్ళతో న నా క స ంతుని 
గట్టిరి. అందువల్ల (బహ్మా స్త్రము నవమానించినట్రయినది. బ9హాస్త్రపు 
పట్టు వదలిపోయినది. హనుమంతుడు (తాళ్ళను పుటపుట _తెంచు 
కని బయటపడెను, కావున, చిన్న యుపాయమును అసలు ఉపాయ 
మని నమ్మి నచొ, అసలు ఉపాయమగు భగవంతుని కరుణ లభించదు, 
ఇంతరకును జెప్ప వచ్చి న wee పెన చెప్పినట్టు ఇతరోపాయముల 
జోలికి పొక్క ఇతర విధముగా గాలక్షేపము చేయక భగవత్యలా్యణ 
గుణము లభీరుచి గలవి కావున ఎప్పటికప్పుడు తలంచుకొనుటకు 
అనువుగా నుండుటళకే “పపద్యె” అను కిరియ జరుగుచున్న కాలము 
లోనే వాడబడినది. 


“ర్రీమతే నారాయణాయ నమః” అను వాక్యము పొందవలసిన 
ఫలమును దెలువుచున్నది. ఫలమనగా ఐశ్వర్యము గాదు; ఆత్మను 
పొందుట యను కె వల్యమును గాను; వైకుంఠములో శిరియః పతికి 
దాస్యము చేయుట. ఇదే వై ష్టవులు కోరు ముక్తి. కర్మ _ జ్ఞాన భక్తు 
లనెడి ఇతరోపాయముల నన్ని ంటిని వదలి, చివరియుపాయమైన భగ 
వంతుని ఆ(_యించు కొనునట్లుగా, ఐశ్వర్యము కివల్యమును విడచి 
చివరి. ఫలమైన భగవతై్క్యైంక ర్య మనెడి మోక్షమునే _పార్థింపవ లెను. 


జీవుడు మోక్ష మిమ్మని భగవ ంతుని బాగిర్గింపవ లెనా 2? అన్ని 
విషయములు తెలిసి అందరికి బభువెన భగవంతునకు జీవుని యుధై 


శకము తెలియదా? అనరాదు. ఇతని మాటలు వినినచో నతనికి సంతో 
షము కలుగును, అందుకొరకే (పార్గించుట. 


శ్రీమతే = లక్ష్మితో గూడియున్న , నారాయణుడే జీవుల 
రక్షించు నుపాయమైనవాడు. లక్ష్మి చెప్పి భగవంతునిచే రక్షింప 
జేయును. నారాయణునకు జీవులు దాస్యము చేయునప్పుడు ఈమె 
కూడ దాస్యము చేయించుకొనుచు, ఆయనకు జీవులయందు [ఎమ 


శ్రీమన్నారాయణుడే పరతత్వము 63 


గలిగించి దాస్యము నింకను వృద్ధిచియును. తిరుమం తము లో నున్న 
“నారాయణాయి అనెడి కడపకు ఈ ద్వయమం|తము లోని 
“న్రీమతే నారాయణాయ” అనుమాట వివరముగా జెప్ప బడిన అర్థమని 
తలంపవచ్చును. అదెట్టనగా, అక్కడ నారాయణాయ అన్న చోట, 
లక్ష్మికి గూడ సేవ చేయవలసి యుండునని వాచ్యము గా జెప్పి నట్లు 
కాలేదు. “శ్రీమతే నారాయణాయి అని దీనిలో నుండుటచేత “లక్షి తో 
గూడియున్న నారాయణునకు దాసోహం అని తలచుచున్నాను” అని 
స్పష్టముగా జెప్ప బడీ యున్నది. తిరుమం౦ ౦తంములొ స్పష్టము గా గన 
బడని లక్ష్మి పదము ద్వయమంత౦ము లో స్పష్టముగా గనబడుచున్న ది. 


లక్ష్మణస్వామి సీతారాము లిరువురును గూడియున్న ప్పుడే, 
వక సుత చేసియున్నాడు. అలాగే లక్ష్మీ నారాయణులు చేరియున్న 
ప్పుడే సేవచేయుట ఈ జీవుని లక్షణము నకు దగినట్టుండును. 


ఒకవేళ నారాయతుడు జీవుని మ నాలక పోయినచో, లక్ష్మి 
పురుషకారము చేయునదిగావున, నచ్చ జెప్పి జీవుని సేవ నందుకొను 
నట్లు చేయును. తల్లిదం డు లిరువురకు సేవచేయు కుమారునకువ లె, 
పీవునకు భోగ్యముగా నుండును. ఒకరిని విడచి మరొకరికి సేవచేయ 
దగునా? తగదు. వారికిమా తము విడిగా సేవ చేయించుకొనుట 
యిష్టమా? కాదు. కావున నిరువురకును అర్ధము వచ్చు నట్టు నారాయణ 
శబ్దమునకు “శ్రీమతే” అను విశేషణ కల ఎనక, 


“నారాయణ” అనగా సకం! దాస్యమును అంగీకరించు 
వాడు అని అర్ధము. ఈయనయందు మనను రక్షించు వాత్సి ల్యాది 
కల్యాణగుణము లుండుటచేతను, రక్షింతునని చూపు అభయహస్త ము, 
చిరునవ్వు ముఖము మొదలై న అవయవాలు ఈయన దివ్యమంగళ 
వి[గహమునందుండుట చేతను దాస్యము చేయుచున్నాము. ఇష్టమైన 
వస్తువుకు సివచేయుట. మరియు నిష్టమకదా! ఇట్ట కల్యాణ కక 
గల్లి జీవుల దాస్య మంగికరించు నారాయణుని, 


శ్‌ (శ్రీమన్నారాయబుడె వరతతంము 


ఉం 


న కొరకు. దీనిచేత సూటిగా “లక్ష్మితో గూడిన నారా 
యణుని కొరకు సేవచేయుటయే నీకు ఫలము" అని చెప్పబడుచున్నది. 
సేవ క 8 ౦కర్యము) అనగా నేమి పని? 


1. నోటితో మంత౦మును పలుకుట 
౧, చేతులతో నారాయణునకు నమస్కరించుట. 


ల్‌, మనస్సుతో ఆ నారాయణుని పాదములే నన్ను రక్షించు 
నని నమ్మి యుండుటయును. 


'క0కర్యము చేయించుకొనవలసిన సర్వేశ్వరునకు ముఖోల్లా 
సము ( జ సంతోషము గల్లి గలించుట'కి నిత్యము పై "పెరితిగా వాక్కుచేత 
శరీరముచేత మనస్సుచేతను. [పార్గనను దెల్చుచుండవ లెను. మన 
మాయనకు సేవకులమై కందుల ఆయన ద్వారానే తరింపవలసి 
యుండుట చేత, పొందవలసిన వస్తువు వు నాయనయే యగుటచేతను ఇట్లు 
(తక రణశుద్ధిగా నే సేవ చేయవలసి ర 


నమః _ అనగా నాకు సే రక్షకుడవు అన్నమాట. భగవంతుని 
సంతోష పెట్టునదిగావున ఈ సేవచేయుట మన విధియని చేయవల 
యునే కాని “నేను భగవత్సాందర్యమును జూచి ఆనందించుచున్నా ను, 
ఆనందించు కర్తను నేను నా కతడు ఆనందము గల్లించు వస్తువు” 
అనుకొనుటలో గూడ నహంభావ మున్నది. కావున దోషమే. ఈ 
జ మును. వమ వరము (నాకు నీవే రక్షకుడవను నర్గము గలడా 
bu పోగొట్టును. 


ఓ భగవంతుడా! సీ సంతోషమునశే మేము దాస్యము చయ 
వలయు ననెడి పెద్దల శ్రీసూకి. ప్రకారము అహంభావమును విడచి 


భగవ వంతుని ముఖో లా సము కొర మనము 30కర్యము దేయవలని 
యున్నది. 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము క్రిస్‌ 


t 


సేవ కాటంకము కల్గినను దోషమే. భగవతా సందర్భము చూచి 
యానందపడుటలో, మైమర చిన ఆకాసేెపును 4 ఎవిం ఠా ఇ పాకి 


60 Shear వును. 


భగవంతుని సౌందర్యమును జూచుచు నానంద పడుచున్న పండ 


ఆనందము తనకు గలుటయేనా ముఖ్యము! ఆయన ముఖోల్లా 
సమున కై సేవచేయు దాసుడు, తన తన్మయానందము గూడ ఆ సేవ 
కడ్డమే నేమో యనుకొనును. ఏవిధమైన యాటంకము లేకుండ సేవ 
చేసి, ఈ లోకములో నేమి, పరమపదము నందేమి, ఎలపషడు ని పేవనే 
చెయించుకొనుమయ్యా! అనునంతటి అర్థము నమః పదములో 
నున్నది. ఈ లోకములో సరేకాని, పరమపదము లో గూడ నేను నాది 
అను “అహంకార మమశకారములు” నళించిపోక యుండునా? అనగా, 
ఉండునని యీ |కింది పెద్దల వాక్యమును బట్టి ఆతు క్‌ 


| 
ట్ర 
ట్రా 
గ్ర 
రో 


“నిన్ను భోగ్యముగా సేవించి యానందించున పు 


వించుచున్నా మనుకొను మా యహంకారమును బ్‌ రోగొట్టుము. న 


చేయుటయే నా స్వరూపము, కనుక అనందమువల్ల గలుగు హొంగును 


గల్గింపబొకుము!” అని నిత్యసూరులు పారి పార్జించిన జాకచోట జెప* బడి 

~ శవం అద rd అ ని జ ~ 
అపర ఇంతకు “సర్వకాల సర్వావస్థల లయందచును నగవద్ల స్యము 
చేయుటయే మనవిధి. wh లాభమో, మోక్షమో అంతయును 
ఆ సేవలోనే యున్నది, అని నమః పదము తలుపుచున్న ది, 


చరమ శ్లోకార్థము : 


శ్రీకృష్ణు డర్దునునకు భగవద్దీతలో మొదట మోక్షము న 
టకు గాను కర్మము జానము మొదలైన కొన్ని జిని ఉపాయములు గ 


న శ Brag 
బే ఇదు my ms ఇదే — చ Fo శో లు యా onl న 
నుపదేశించెను. అరునుడు అవి చేయుట కషమని, తనచతి కాడల, ౬ 
జ కు | 

Fa (wd _ క సు peal Cory వ్‌ Fo 2 

rae 2 a a) iD, ష్‌ భే ధా శాక. ఇ me య "ఇ లి మ జం ఇర క pr క 

కు అక కా పముడుతాని 

pa యూ 


aw ప వజ పంచెను. వరా”! ఎస. శ Re స 
టు 


9 


68 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


దుఃఖమును బోగొ! టకై చివరి యుపాయముగా ఈ శ్లోకమును 

జెపె?ను. కావుననే పూ శ్లోకమునకు చరమ స్లాకమను “పరు వచ్చినది. 

చరమళశోకనము _ భగవం తుని బొందుటకు గ కళ ఫల ల 
న 


రం 
రు 
జై 


దినిలోని మొదటి భాగములో, ఈ మంత౦మునకు దగిన అధి 

కారి యేమిచేయవలనో చెప్పబడినది. రెండవభాగములో జీవుని 

మోక్షము నొందించుటకు నుపాయమైన భగవంతుడు ఏమిచేయునో 
తెలుపబడినది. 


కర్మ జ్ఞాన భక్తులు నిజమయిన మోక్షోపాయములు జా నేరవు. 
అసలు మోక్షో పాయము భగవంతుడే. ఆ అసలు ఉపాయమును బట్టు 
కొనుటకు ఎకర్మజ్ఞ్జానాదులు చిన్న యుపాయముల వంటివి. ఈ మంత 
మునకు దగిన అ; కార చేయవలసినపని కర్మ : జాన భక్తులు, నిజమైన 
మోక్షోపాయములు గావనియు, నిజమైన మోక్షో పాయము చసతత శే 
యనియు నమ్మి యుండును. జాను ఉపదేశ మొందువాడు పితప 
ఉపాయములగు కర్మ జ్ఞానాదుల విడచి, అసలు ఉపాయమును బటు 
కొన నెంచినప్పుడు, మం|తములో గూడ అసలు ఉపాయము భగవం 
తుడేననియు, మిగిలినవాసిని ఉపాయములుగా గ౦హింపవలదని యు 
గట్టిగా జెప్ప బడియున్న చో, త్వరగా నిష్టపడి ఆ యుపాయమును 
బట్టుకొనుటకు తలయొగ్గును. అందులకే మంత౦ము లో “సాధకునకు 
అసలు ఉపాయము భగవంతుడే యని న రః 


ఈ చరమశ్లోక పథమ భాగములో ఆరు పదములున్న వి. సర్వ 
ధర్మాన్‌ _ పరిత్యజ్య _ మాం _ ఏకం - శరణం _ | వజ. త 


సర్వధర్మాన్‌ _ అన్ని on థర్మ మనగా ఫలమును 
గల్లించుట కుపాయమైనది. ఇచట ఏ ఫలము గల్గించుట కుపాయము 
లని మా|తమే అర్థము చెప్పవ లెనుగాని క కటట ౦పద, ఐశ్వ 
ర్యము అను ఫలములు గల్లించునవి అని యర్థము చెప్పుగూడదు. 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 67 


కొన్నాళ్ళ కైనను చెడిపోవునవే కావున, స్వరాడి ఫలము 
a 
లిచ్చునవనియును జెప్పగూడదు. వేదాలలో, స్మృత కులలోను చాల 


ధర్మాలు చెప్పబడినవి. కావుననే త్రికృష్ణుడు ధర్మాన్‌ ఇ ధర్మములను 
అని బహువచనములో నే చెప్పెను. అవేవన గా, కర్మ యోగము _ జ్ఞాన 
రమా రత్న భక్తి యోగము _ అవతార రహస్యము 
భగవన్నామ సంకీర నము _ భగవంతుని ముందు తిరువళికలు 
గించుళు _ కోతలు సమర్వించుట. ఇవన్నియు మోక్షమున కుపా 


యములను తలంపుతో జేయబడుచున్న వి. 


“సర్వ (- అ అను పదమువల్ల ఈ పనులు చేయుట కవసర 
మైన ఖా 1 పంచమ శానా మున్నగు నిత్యకర్మలు 
గూడ పె ధఠ్మములలోనే చేరును. తకు అర్జు పనుని క్‌ 
[పకారము గా, పెవన్నియు నం అసలు ధర్మము భగవంతుడే. 
ట్ర థర్మాలన్ని యు అసలు ధర్మాన్ని పట్టుకొను ఉపాయముల వంటివ 
కావుననే, 


పరిత్యజ్య en టే! ఆ సద? శ్రధర్మ ములును తాక సాయము 


లనుకొందువేమో, కావు. ముత్యపుచిప్పను జూచి వెండియని భరమ 
పడునటు. ఈ ధన్నాలే యుపాయములని పొారబడకుడు. అసలు 
my స 
౧ - ~- 


మారమెుక వ పున నుండగా మరొక మార్గమున బోయిన గమ్యము చే, 
నశ్షే, ఉపాయములు కానివాని కరుకు లనుకొని ప్రయత్నించి 


| 


నను లాభ మొందజాలడు, 


కప్‌ అని, “త్యజ క్‌ 
ముగా వాసనతో సహా పడువవలనో యకు. మొగమాటము ల 


కుం 

; ఇ sd TW AM MX 

ఆ ధర్మాలను (నారా ములను వాసనకూడ ౯కుండ విడువ 
భగ 


ఊఊ జ 


ర అను అర్థము వచు చును 


Cc 
రాజ న్‌ భీ. కచేత యాం" నము న వనం కముంచె 
అన్ని ధర్మ ములను alas గ ముసి చెప్పుట" ft వ Cu స్ట క ల. భా అం. 
ద్‌ 


ఖై క్‌ . ల . ఆ బం MS న. ॥ క. ఆ .. 
ణు క ము ye న రౌ ను On అతదొ a అన ంలు విడిబుది సక రడి అపరా 
నో క గీ 
లి ల 


68 (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


ఉపాయమెన భగవంతుని శరణుబొంద వీలులేదు.” అని తెలుసుకో 
వలెను. తల హతమాల విడువక “*నివే నాకు దిక్కు, ఉపాయము 
అని నమ్మియుండుట (_పపత్తి చేయుట) తగదు. యుద్దములో 
రావణాసురుడు విరిగిన విల్లును పట్టుకొని పారిపోవు చున్న ౦త వరకు 
శ్రీరాముడు బాణములతో గొట్టుచునే యుండెనట. ఎప్పుడు ఇక నెదురు 
తిరుగజాలనని భయపడి విరిగిన విల్లును గూడ. బారా సెన్‌, (ఇతర 
పాయముల విడచెనో అప్పుడ రాముడు బాణములు వేయ మానెనట. 
కాబట్టి యితరోపాయములతో బా%కులాడు చున్నంతసెవును భగవం 
తుడు రక్షింపడు. 


దశరథుడు సత్యమున 8 వా9కులాడెను. సత్యమే యిచటు 
నితరోపాయము. ఆ దశరథుడు రామస్వామిని అడవులకు విడచు 
కొన్నాడు. రాముడు దెవుడుకదా, సత్యమను ధర్మమును విడచి, 
రాముడే నాకు నుపాయమని నమ్మి యున్న ట్లయితే, ఆ దశరథుడు 
మోక్షము నొందెడివాడే. అతడు సామాన్యోపాయమును బట్టుకొని 


దేవులాడెను గావున స్వర్గమును మాత్రమే పొందగలిగెను. మోక్షము 
నకు జెడెను. 


అన్న ధర్మములను విడచి అనగా అధర్మముల జేయవలెనా, 
అను నరము దియరాదు. అధర్మ ములు చేయుమని శ్రీకృ షుడు చెప్పు 

థి ౯ం 
లేదు. అధర్మాలు చేయుట భగవంతున కిష్టముండునా? అతని కిష్టము 
లేని అధర్మ ముల దాసుడు చేయునా? అధర్మ ములకు మంచి ఫలము 
గల్లునా? ధర్మ స్వరూపుడగు భగవంతుని మించిన ధర్మాలు లేవు. 
కావున సర్వధర్మములను విడచి భగవంతుడే ధర్మముగా మోక్షో 
పాయముగా నమ్మి యుండవలెను, 

మౌం= నన్ను. అనగా అందరి రక్షించువాడను, నీ చెప్పుచేత 
లలో రథసారధినై యుండువాడను. ఎప్పుడు రక్షింవుమందువో యని 


70 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


ఇందువలన కర్మ జ్ఞా జానాది ధర్మము లన్ని టికన్న, భగవంతు 
డను ధర్మమే గొప్పదని తెలియుచున్నది. 


అర్జునుడు రథముపె గూ ర్చు ౦డగా, కృపుడు రథము తోలుచు 
కాళ్ళు కిరెందికి జార విడచి  త్రొట్టో కూర్చు ండెను. సేనలోని దుబ్బచే 
తలవెం[ టుకలు మాసియున్న వి. కుడిచేత కొరడా, ఎడమచేత గురప్ప 
క ళలెములును బట్టుకొన్నాడు. క ప్లుడట్ట తన సారథి వేషమును 
జూపించుచు నర్లునునిచె జెప్పుచున్నాడు. ఈ విధముగా న రథ 
సారధినై ని చెప్పుచేతలలో నున్న నన్ను, భగవంతుడు, కృష్టావ 
తారుడై అరునునకు బండితోలువాడుగా సులభుడై యుండుట అతని 
సౌలభ్యమనెడి క ల్యాణగుణము చేతనే ఇట్లు సులభుడనై న నన్ను, 


ఏకం = ఒక్కనినె, నన్నాక్కనినె నుమా మరెవ్యరినిగాదు. 
“ఎవరు నన్నే దిక్కని నముచున్నారో వారీ మాయను దాటగలరు.” 
“మొదటివాడగు వానినే శరణు బొందుము.”” “సీవే నాకు మోక్ష 
మార్గము జూపుము.” “నాకు నీ పాదములే రక్షకములుగా నిచ్చి నావు” 
అను మహాత్ముల సూక్తులవలన, ఒక భగవంతుని మాత మే శరణు 
బొందవ లెనని తెలుచున్నది. 


ఇట్లు మనము శరణుబొందుటకు గూడ, భగవంతుడే కారణము, 
మనను బుట్టించినాడు. అవతార రూపముగానో, వి్యగహరూపము 
గానో మన కందుబాటులో నున్నా డు. ఇవి మనను తరింపజేయులుకు 
భగవంతుడు చేసిన సౌకర్యము లేకదా! ఆయన మనకు చేతులు కాళ్ళు 
మొదలగు నవయవాలు దయచేయుటచేత నే భగవదారాధ నాదికవును 
చేయగలుగుచున్నా ము. ఆయన, మనస్సు నీయకపోయినచో దేనితో 
“భగవంతుడే నాకు దిక్కని శరణాగతి చేయగల్లుదుము! కావున 
శరణాగతికి (పర్గిపత్రికి) గూడ భగవంతుడే కారణమని తెలుసుకో 
వలెను అంతేకాని, తాను శరణాగతి చేయుటయే మోక్షము గలుటకు 
నుపాయ మనికూడ తలంపగూడదు. “సీజే దిక్కని" నమ్మి. ead 


72 శ్రీమన్నారాయణుడే పరతత్వము 


కుమారుడు కన్న తం|డిచత*తప్పక పోషింతునని” కాగితము వాయించి 
పుచ్చు కొనునల్లు నింద్యము నగును. ఆ కర్మ _జ్ఞానా ద్యు పాయములు 
జివుని [పయత్నముపై నాధారపడునవది గావున, పీయత్ని ౦పక పోవు 
టయే యచట దోషము. ఈ సిద్ధోపాయము ఇతర సహాయము నే 
&ంపనిది గావున, నిచట బ్రయత్నించుటయే దోషము: “నిత్తుం వేంణాి 
అనుచోట ఈ విషయమే మ చరమ శ్లోకములో సిద్దోపాయ 
ముతర సహాయము నకి ఇచనీది శాచన న, సర్వధర్మములను బరిత్య 
జించుకే ముఖ్యనుని, ముందే చెప్పబడినది. జీవుని శరణాగతి సహో 
యమును మాత్గమపేక్షి ంచునా 3 


ప్రయత్న ము కాకపోయిన బోనిము. ఉపకారము చేయువాడు 
గావున, భగవంతుడే దిక్కని శర ణాగతిచే జ్ఞాపకము చే చేసికొ నుచున్నా 
నని యందువా! జ్ఞాపకము చేసికొనుట మనస్సుపని. మనస్సు నిచ్చి 
నదికూడ భగవంతుడే. కావున, నెన్ని విధాల జూచినను అతడే యుపా 
యముగాని నీ శరణాగతయే యుపాయముగాదు. నీ పియత్న ము 
న ఉపకారస్మృతియు గూడ నుపాయములు గావు. తెలిసినదా? ఇట్లు 
సిద్ద పాయమైన నన్నా క్కనినే, 


“శరణం = ఉపాయమునుగా. శరణమనగా రక్షించువాడు, 
ఇల్లు అని కూడ అర్ధము చెప్పవచ్చును. ఇక్కడ ఉపాయమను అర్ధ మె 
తగియున్నది. అట్టు ఉపాయముగా, 


“వజ” = నమ్మి తమురడు ము] (పట్టుకొని యుండుము. చః 
యుపాయమును త్రికరణశుద్ధిగా పొందవ లెను. క వలన నే 
మోక్షము కలుగునందురు కావున, మానసికముగా “భగవంతుడి నాకు 
మోక్షమిచ్చుట కుపాయమైన వాడని గట్టిగా నమ్మి యుండవలెను. 


చరమ శ్లాకములోని రెండవభాగములో భగవంతుడు తాను 
చేయు వనిని దెల్ఫు చున్నాడు, 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము rE 


అహాం _ నేను. అనగా అన్ని విషయములు తెల్పినవాడను 


యు న. Ca 3 
అన్ని విధముల శకి కలవాడను, అందరిని రక్షింపవలసిన బాభ3తగల 


వాడను అగు నేను అన్నమాట. దీనినే వివరముగా దెల్పికొందము. 
జీవుల కష్టములు పోగొట్టి ఇషములు చేకూర్చు టకును, ఇంతకు 
బూర్వుము  వీరేస్టితిలో నున్నారో. ఇకముం దెస్థితి క్రి య. 


తెలిసికొనుటకును సమర్జుడను. వారికి ఫ్‌ 
గుణములు, శక్తియు గలవాడను. ఇట్లు మ. 


జ వ 
క నా జ DI రా 


సొంతపని కాని జీవునిపనిగాదని తలచి, ard ree ను, 
ఇటువంటి నేను, 


| 


స 


భగవంతుడు సర్వ స్వతంతు9డు. అతని నడ్డుపెట్టుబా 3వరు 
కరి యాజ్ఞవలన అర్జునునకు సార ధ్యము చేయుచున్నా డా? దాసులకు 
దాసుడై యుండుటకును అడ్జేమి? ఆ కృష్ణభగవానుని యొక్క కలసి 
మెలసియుండు. ఫౌశీల్యగుజము చేత, తనకు సారథియై రక్షింప 
నున్నా డని తలంపక, నాకు నిచముగ రథముతోలు మనుష్యుడని 
తలంచి “సర్వధర్మ ముల లను విడచి నన్నాక్క నినే ఆ[శయించు మను 
చున్నాడు, వీడు నన్నేమి రక్షిం ంచునబ్బా” అని అర్జునుడు భయపడు 
చున్నాడు. అట్టు భయపడకుండ ఆ కృష్లుడు సర్వలోకములను 
పాలించు భగవంతుడగు తన యథార్థ స్వరూ కాపమును అహాం అను 
పదము చేత దెలుచున్నాడు. 


త్వా _ నిన్ను. అజ్ఞానివి, శక్తి లెనివాడవు. ఇటువంటి నిన్ను. 
దినినే వివరముగా దెలిసికొందము. ఇప్పుడేమి చేయవలనో. తెల్సి 
కొన లేకుండ నున్నావు. తెలిసికొన్నను, ఆ కర్మ జన భక్తులకు 
గావలసిన శకి లేనివాడవై యున్నావు. శక్కియుండ చేసిన మ 
కతత శశేగదా! ఈ కారణముచేతన అన్నిథ 
విడచి నన్నే యుపాయముగా నమ్మి యున్నా వ్రు, అట్టి నిన్ను, 


10 


గ్య శ్రీమన్నారాయణుడే పరతత్వము 


“సర (పా పేభ 5 ge నన్ను బొందుటకు నడ్డముగా వ యపోపము 
ఏవు భయపడుచున్నా వో అట్టి అన్ని స నుండి 


29 


ఆత్మ కాని శరీరము నే ఆత్మయనుకొనుట అట్లను కొ వతమాత్‌ 
ములో చెడపనులు చేయుట, అందువల్ల కలుగు సుశర్మ వాసనలు సీని 
(భా 
వల అసహా క్‌ ర మైన శరీరములు కల్లును. ఇళ్లు జానము వలన వచ్చు 
ద 


పాపములు, చేయు కర్మలవలన వచ్చు క అ 


పూర్వజన్మ లలో సంపాదించుకున్న పాపములు, కోరి తెచ్చు 
కొన్న పాపములు, స్థూల సూక్ష్మ శరీరములవల్ల వచ్చు పాపములు, 
గడ్డిపోచలు గిల్లుట గోకుకొనుట మున్నగు పర్గికృతి వాసనలవల్ల 
వచ్చు పాపములు, లోకులు నిందింతురను భయముచేత, దయచేత, 
మనస్సు చలించుట చేత, చేయు పాపములు, పొరపాటున భగవంతుని 


జేర్చు నుపాయము శరణాగతి యనుకొన్నను పాప ల. అట్టి సర్వ 
పాపముల నుండి, = 


“మోక్షయిష్యామి = విడిపించగలను. నేను విడిపించ నక్కర 
లేదు. పాపములు తమంతట తామే విడిపోగలవు, అనగా నా కోపము 


వలన వచ్చిన పాపము లే కావున, నాకు రక్షింతమను బుద్ధి పుట్టుట 
తోడనే పాపములు తమంతదామే. విడపోగల వన్నమాటు. 


“అర్జునా! నీవు చాలకాలమునుండి పాపములవల్లణపడరాని పొట్టు 
పడితివి. ఆ కష్టపాటు వదలిపోవునట్టు చేయుదును. కేకు సిఫు 
నోపనినీ నేనే స్వయముగా చేసికొందునని తలంచినావు సరే, చేసి 
కొమ్మ ని యూరకున్నాను, కావుననే సీకు క కష్టములు కలినవి. ఇప్పుడు 

వ eo గతి లేదు, నీవే నాకు గతి యని నన్నుశరణు వేడినావు. 
కావున నా శరీర మైన నిన్ను బాగుచేసికొను బాధ్యత నాదిగానే చూచు 
ఎవరి ఒంటిమురికి వారు పోగొట్టుకొనుటలో కష్ట 
మేమున్న 2, పాపముల నుండి విడిపింతును. 


16 శ్రీమన్నారాయణుడే పరతత్వము 

కృష్తుడు చిన్నప్పటి నుండియు మనుష్యులకు చేయశక ము 
గాని కృ్ళత్యములను జేయు చుండుటచేత, బుషులందరును కృషుడు పర 
మాత్మయని చెప్పుటచేత, పట్టణమందున్న ను అరణ్యము నందున్న ను 
తనను రక్షించు పనియందే యుండుటచేతను, అత డుపదేశించిన 
యుపాయము లన్నియు దనను రక్షించునవి గావనియు, యు 
అ శ్రీకృష్ణుడే యనియు అర్జునుడు నమ్మినా డు, నమ్మిన తర్వాత 
భగవానుడు తననే యా శయింపుమని చెప్పియున్నా డు. ప 


“ఈ చరమక్టో కమము అనువాదకోటిలో శేరినిదని వంగివురవు 
నంబెగారు లు 


కర్టష్ణుడు, గితలో ఈ చరమశ్లోకమునకు బూర్వము కర్మ జ్ఞాని 
దులగు ఐతరో పాయము లను అర్డు నుని మనస్సును కరతల టు y= 
చెప్పి నాడు. వేదము కర్మజ్ఞానా నాదుల నెందు కుపాయముగా జెప్పిన 
దనగా; నేను నాది యని గర్వించి తిరుగు జీవునికి దొంగపశువునకు 
గుదిబండ కట్టి వశపరచుకొన్నట్టుగా, కర్మ జాన భక్తులనెడి యనుళ్షూ 
రు af) డై ఎం © 
నముల నంటగట్టి ఆ గర్వము పోగొట్టి వశపరచుకొని, నేను భగవం 
తునకు దాస్యము చేయవలసిన వాడనే” అను ఆత్మ స్వరూప జ్ఞానము 
గలుగజేయుటకే. సన్యాసి |బహ్మ చారి కర్మలను, గృహస్థు జేయు 
ee వాన పస్టుడు చెయు కర్మలను విడిచి పెట్టునట్లు, ఈ 
మా తప్పు స్వరూపజ్ఞానము కలిగిన తరువాత, ఈ కర్మ జ్ఞునాద్యుపా 
యములను విడిచిపెట్టుట దోషము కాదు. 


జ్య ఆ రా 


ట్టి పపత్తి నిష్టుడు మాత్రము కర్మ జ్ఞాన భక్తులను పూరి గో 
క లేదు. తన కులమునకు అశగమమునకు దగిన 
వృత్తులు మొదలైనవి మోక్షోపాయములని తలంపక, లోకులకు మేలు 
చేయు నుద్దేశముతొ, ఇతరులుగూడ చేయుచుండుటకును (లోక సంగం 
హార్థము భగవంతునకు బి]యమైన వగుటచేతను, పరమేశ్వర |పీత్య 
రముగా మా|తమే చేయుచున్నాడు. అనగా, కర్మా నుషానమును 
భగవతై ్మంకర్యములోనికి జేరు కొనును. జ్ఞానమును భగవతే ష 


శ్రీమన్నారాయణుడే పరతత్వము | 


త్వమే తన స్వరూపమని, సర్వవిధాల జీవుల రక్షించువాడై యుండుకే 
పరమాత్మ స్వరూపమని తెలిసికొనుట లోనికి జేరు కొనును. మోక్ష 
సాధనము భగవంతుడని తెల్సికొని భక్తిని భగవత్సేవాభిరుచి లోనికి 
జేర్ను కొనును. |పపతి ని భగవచ్చ ర ణా గతి చేయవలసిన నాకు నతడే 
దిక్కనెడి స్వరూప యథార్థ్య జ్ఞానములోనికి జేరు కొనును. 


అనక జన్మ లెత్తి, తలగ జ్ఞానాదులబే సాధింపదగిన భక్తి 
మార్గము కష్టమనియు, అన్ని పరియత్న ములను విడిచిపెట్టి ఈ తద్ద్వారా 
పట్టదగిన (పపతి మార్గము సులభమనియు, శా స్త్రములందు బెప్పుబడ్‌ 
నది. మార్గము నందున్న వారికైనను రక్షకుడు భగవంతుడే కావున, 
అతని దయయే నిజమైన మో కోపాయమని తేలుచున్న ది. కాన, భగ 


వంతుని రక్షణ వద్దనక పార్గించువాడు గా నున్న జాలును. తప్పక 
రక్షించును. 


శ్రీరాముడు *“పాపముతో వచ్చి శరణుబొందినను రక్షింతు” 
నన్నాడు. శ్రీకృష్ణుడు “పుణ్యమును విడిచిపెట్టి వచ్చి శరణుబొందిన 
రక్షంతుినన్నాడు. ఈ _పపత్తి విషయము లో ఎంబెరుమానారులు 
భట్టరు వారితో “| పపత్తి నిష్టుడె భగవంతుని గొప్పతనమును బట్టి, 
నిజమని సమ్మె అసి కుడె శరణాగతి విషయము లో నభిరుచిగలి, 
మోక్షము పొందిన వి పొందవలెను. కకున్న నాస్తికుడై చెడిపోయిన 
జెడిపోవలెను అంతే. మూడవ పద్ధతి లేదు” అని చెప్పినారు. నమ్మకము 
లేనివానికి ప్రపత్తి మార్గము అజీర్ణరో గ కి అన్నమువలెనే వికటించును. 
పెరియాళ్వారు త౦ికర ఇశుద్ధిగా “మూ మేకం శరణం ౦ వ్రజ” | _నన్నొ 
క్కనినే శరణుబొ ౦దుము) అను వార ర్హనునమ్మి రరర క శతి 
శరణాగతి చేసినారు. అట్లు త్రికరణశుద్ధిగా _పపత్తి నిష్టలెన చే 
మోడాధికారు లగుదురు. 


ఈ చరమ శ్లోకోపన్యాసమందు (క్రమముగ ఈ కింది విషయ 
న్‌్‌ 
ములు చర్చి ౦పబడినవి 


ప్రపత్తి మార్ల మవలంబింపదగిన అథికారి విడువవలనీన ధర్మ 
ములు, యణ. ప్రధమ పట్టుకో వలసిన సిద్ధి పాయము, అట్లు 
పట్టుకొనుటలో గూడ భగవంతుని ఉప కారము" భగవంతు డెట్టు 
దియు, అతనిని సిద్దో పాయముగ నమ్ముట, భగవం తుని 


ద్రాం 
వ 
న్‌ 


సుల! గుణములు, త త భారముంచునటి అధికారి, 

షా బుల్‌ SA) 

అధికారికి ee ములు. వాని బొగొటతురొను అధమ 
6ం 


భగవదారాధన 


(స్నానానంతర మాచమనముచేస్కి మడిబట్ట కట్టుకొని ఉత్తరీ 
ము నడుమునకు జుట్టుకి "ని, భగవన్మ ందిరము నకు సాష్టాంగ 
నమస్కారము చేయుచు, భగవదారా ధనమునకు భగవంతునికి కుడి 
వెపుగా నెదురుగా దర్భా సనముమోదనో, పీఠముమోదనో కూర్చు 0౦6 
వలెను, 


“అమర్యాద? కుద శ్చ లమళి రసూయా |పసవభూూః 
కృతఘ్మో దుర్మానీ స్మరపరవళో వంచనపర 
నృశంసః పాపిష్టః, కథ మహా మితో దుః ఖజల థి 
రపారా దుత్తర్ధసవ పరిచరేయం చరణయో;ః౫ 

“నమో 2స్మ దాచార్య పరంపరాభ్యో 
నమో నమో భాగవత వజాయ 
నమో నమో 2౬నంతముఖావ రేభ్యో 


నమ|శ్ళియె శ్రీపతయే నమోస్తుతే” 


(శ్రిమన్నా రాయణుడే పరతత్వము 79 


(కరతాళధ్వని చ న్స భగవన్మ ౦దిరము తలుపులు తరువవలమను.) 


ఖో 
“కౌసల్యా సుపజా రాను! పూర్వా సంధ్యా (వర్తేత 


స్ట నరశార్తూ ల! కర ర వ్యం దై దెవ మాహ్ని కమ్‌ [2 
జ జగ తృద్మ బోధా యాచ్యుత భానునా 

(పన్‌ పూర్వ సంధా కాయా మావిర్భ్ఫూ తల వ మహాత్మనా” 

“అస్మ దశిక మస్మదియ పరమాచార్య నశేపాన్‌ గురున్‌ 
శ్రీమల్రక్ష్మ ణ యోగిపుంగవ మహా పూర్ణం మునిం యామునం 
రామం పద్మ విలోచనం మునివరం ష్‌ లేక శఠ ద్వేషిణం 
సేనెశం శింియ మిందిరాసహచరం నారాయణం సంశంయో 


చార్య వ్రీహ సేన ఆరాధనాభిముఖో భవ, భగవన్‌! 
జావ 


“కూరాదిన్‌ దివ్యలో కాం సదనుమ శ్‌ముయం మంటపంతతో 
తస్మిన్‌ ధర్మాధిపీఠం తదుపరి కమలం చామర 


విష్ణుం, దేవి ర్విభూమోయు ధ గణ మురగం పాదుక వైనతేయం 
-సినేశం ద్వారపాలాన్‌ కుముదముఖగణాన్‌ విషుభకాన్‌ వ పదే 


( వేరేపాతం జలమును తాను) “డేశబాయసాన౫హో, బారాయణారా 
స్వాహా, మాధవా వాయస్వాహా” (అనుచు ఉదరిజతో కుడిచేకిలొ బోసు 
i 


న్‌ “జిందా ళా చంక కదం కొ కా 
| క ర 2 న ఎ 9 వ క 
వ నుచు తాగి, అక్షతలు వము ుకకు న స జ ౧4, oof = , 
pt) Mm నౌ అ ట్‌ క 
“ఉడి పంతు భూత పిశాచాః ఏత భూమి భాంకాః 
—2 0 
డా ళ్‌ శౌ ల అవని ఇస 
ఏతేపా మివిరోథేన | బహ్న కరః; సమార ౬ 
న హూ ౩ 
గా ళా శ స లో గో, లు టీ శా ప 
కిం భూః, ఓం భువః, ఓగ ౦ సువః, ఓం మహఃక్క ఓం జనికి 0 లెజకి, 
i # 4 తో 
డ్‌ చి "దరి దు. మ మ “మో 
ఇ అట్‌ 3 హ్‌. న్‌ జ చా, సామ = అద సా ర fC జా కస్య అ “| were me Wes 
Pfr న (+) ఇ "అనా. SPD న ఫ్‌ 
న ల ఏ దాది ంరాోనిండా పోవా తం 2 i wien 
యోనః పచోదయాత్‌ ; స్‌ లు వమ కా వ ర అ లం జ 
(4. ల్‌ 
న ea ey ME స. 
: a= రల శద; వబేనె య అజ ల వద | 
ర్‌ ర్చువస్సువక5 0॥ (న్రీరంగన ? ఉతర [బయ Gry (న్‌ 
ని x r= కో వాసే మే నంది 
ర్మ థి గ్‌ అలఅల ఉజి సంవత — ఈ జ యా అక os Bu waew ts he : 
మ యు ఎ Ch Cn, ‘ws 
వ టంట జ్‌ Me fr wf % ewes Ww age, . 
వాసరే, శుభనక్ష|కే శుభయోగే కుళకరన్క అబల. = న 
క్షే 


80 (శ్రీమన్నారాయణుడే పరతత్వము 


విశిష్టాయాం శుభతిధా శ్రీ భగవదనుజయా భగవతె గ(౦కర్యార్తం 
వ యా ఇ 

భగవదారాధనం కరిష్యే స్వామినః! ఆచార శ్రీహస్తేన అర్హ్యంసమర్ప 

యామి, పాద్యం సమర్చ యామి, ఆచమనం సమర్పయామి, స్నానం, 


క న అద అడ జ re 
పురుషనూక్త పట్లు 


హరిః ఓం॥ సహసరిశీర్దా పురుషః, సహ |సాక్ష సహస్రపాత్‌ 
సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ట ద్రశాంగులం, 

పురుప ఏశేదగ్‌ ౦ సర్వం, యద్భూతం యచ్చ భవ్యం, 

ఉతామృతత్వ స్యేశానః, యదన్నే నాతిరోహతి 
ఏతావా నస్యమహిమా, అతో జ్యాయాగ్‌ ౦ శ్చ పూరుషః, 
పాదోస్య విశ్వా భూతాని, తిఏపాదస్యామృతం దివి॥ 


— శ్రీనూక్త ము :-- 


హరిః ఓం! హిరణ్యవర్హాం హరిణీం, సువర్ణ రజిత (సజాం, 
చం|దాం హిరణ్మయీం లక్ష్మ౦, జాతవేదో మమావహ 
తాం మ అవహ జాతవేదో, లక్ష్మీ మనపగామినిం, 
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. 
అశ్వపూర్వాం రథమాధ్యాం, హస్పినాద ప౦బొధినీం 
శ్రియం దేవీ ముపహ్యయే, శ్రీర్మా దేవీ జుషతామ్‌ ॥ 
స్నానం సమర్పయామి॥ కేశవాయ నమః, నారాయణాయ నమః, 
మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూద 
నాయ నమః, తివిక మాయ నమః, వామనాయ నమః, (శ్రీధరాయ 
నమః, హృషశకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ 
నమః, సంకర్రణాయ నమః, వాసుదేవాయ నమః, |పద్యుమ్మాయ 
నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ 
నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్ల్హనాయ నమః, 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 81 


4 పేందాగియ నమః, హరయే నమః, ్రీకృ మాయ నమః, (అనుచు, 
ఉద్దకిజతో నీళ్ళు తీసుకొని స్వామికి చూపించి మరొక పాతరిలో 
పోయుచుండవలెను. ) 


ఆచమనీయం సమర్ప యామి, వస్త్రం సమర్చ యామి, ఊర్జ్వపుం(డం 
సమర్పయామి. 
“యజ్ఞోపవీతం పరమం పవిత్రం పిజాపతే ర్య త్సహజం పురస్తాత్‌ 
అయుష్యమ గ్యం పతిముంచశుభం యజోపవీతం బలమసుతేజఃి॥ 
ఆర. వ - 
యజ్ఞ పవీతం సమర్పయామి, గంధ పుష్ప తులసీదళాదిన్‌ సమర 
యామి పుష్పైః పూజయామి. ఓం కేశ వాయనమః, నారాయణాయ 
నమః, మాధవాయనమః, గో... శ్రీకృ మైయనమః ధూసం, 
“వనస్పతి భవై రివ్యః, నానాగంధై స్ఫుసంయుతః 


౪ ఘే9ియం స్సర్వ దేవానాం, ధూపోయం పరతిగృ హ్యతామ్‌” 
ధూప మాఘాగ్గిపయామి. దీపం, 


సాజ్యం అర పరల. లలా నాల తం లుం 
గృహాణ మంగళం దీపం, తై౦లోక్య తిమిరాపహమ్‌ ॥ 


దిపం దర్శయామి, ధూప దీపొనంతరం ముఖే శుద్ధ ఆచమనీయం 
సమర్పయామి; నైవేద్యం, (వండిన భోజ్య పదార్థము లన్నియు 
దేవునిముందుంచ్చి నెయ్యివేసి, పెరుగు మొదలైనవి విడిగా నచటనే 
యుంచి ఓం సర్వమంగళ వి(గహాయ సమస్త పరినాదాయ శ్రీమతే 
నారాయణాయ నమః ఓం భూర్భువ స్సువః, ఓం తత్స వితృ వరేణ్యం 
భర్గో దెవస్య ధీమహి, ధియోయోనః [ప్రచోదయాత్‌ | ఓం పాంణాయ 
స్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదా 
నాయస్వాహా, ఓం సమానాయస్వాహా, స్‌ లథ్య న 
సమర్పయామి... 


కే] 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 


న చ ముద్దాన్నం శుద్ధ మోదనం, 
దధి కీ ఉరోజ్య సంపన్నం, నానాశాఖ 'ఫలాన్వితమ్‌ 
మ థ్యమథ్యే ఉదకపానియం సమర్పయామి. తచ్చే షంఠ్రీ భూ 
నిళాదిభ్యః స్వాచార్యేభ్యః, అఖిల భాగవలేభ్యః 
ఉత్తరాపోశనం సమర్బ యామి. తాంబూలం సమర్ప యామి ॥ 


_--4మ౦గశళాశాస న ము 
1 లక్ష్మీ చరణలా క్షాంక, సాక్షాత్‌ శ్రీవత్స వక్షసే 


కైమంకఠరాయ సర్వేషాం, శ్రీరంగేశాయ మంగళమ్‌. 


ద్ర శ్రియః కాంతాయ కల్యాణ, నిధయెనిధయే 2 ర్లినాం 
శ్రీవేంకట నివాసాయ, శ్రీనివాసాయ మంగళమ్‌. 


వ అస్తు శ్రీ స స నకస్తూదవాసనా వొసితోర సే 
హని పాటు దేవరాజాయ మంగళమ్‌. 


4) కమలాకుచ కస్తూరీ, కర్రమాంకితవక్షసే 
యాద వాది సీవాసాయ, సల త మంగళమ్‌. 


ల్స్‌ నీలాచల నివాసాయ, నిత్యాయ పరమాత్మ నే 
సుభదా9 పాషిణనాథాయ, జగన్నాథాయ మంగళమ్‌. 


5 శ్రీనగత్యాం మహాపుణ్యాం తామ$ పర్ద్యుత్త రేతకు 
తంత న మూలాధామ్నేచ శఠగోపాయ మంగళమ్‌. 


స మంగళం కౌసలేం[ఛాయ, Sear గుణాత్మనే 
చ్యకవ ర్తి తనూజాయ, రామచందా%ీయ మంగళమ్‌. 


రా స్య్వోచ్చి ష్ట మాలికాబంధ, గంధబంధుర జిష్ణవే 
విష్తుచిత్త తనూజయై, గోదాయై నిత్య మంగళమ్‌, 


(శ్రీమన్నారాయణుడే పరతత్వము 83 


$) మంగళాశాసన పరై ర్మదాచార్య పురో గమైః 
సరె రె కశ్చ పూర రె [రాణా త 
స్సృత్క్చ్యృ తాయా2స్తు మంగళమ్‌, 
సమస్త సన్మ౦గళాని భవంతు. 


— మం(త పుష్పము = 


హరిః ఓం సహ సకశీర్ణం దేవం, విశ్వాక్షం విశ్వశంభువం 
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం |పగం 
విశ్వతః పరమం నిత్యం, విశ్వం నారాయణగ్‌ ౦ హరిం 
విశ్వ మే వేదం పురుష్క స్తద్విశ్వ ముపజీవతి. 


పతిం విశ్వ స్యాత్మే శ్వరగ్‌ం, శాశ్వతగ్‌ ౦ శివ మచ్యుతం, 
నారాయణం Me తయా తే పరాయణం 


నారాయణ పరో క: రాత్మా een పరః |] 


నారాయణాయ విద్మ హే వాసుదేవాయ ధీమహి 
తన్నో విషుః |పచోదయాత్‌ మహాదేవ్యై చ విద్మ హే 
౯ డా [్‌ 
గ అట్టి ఇదం తి వ ఇల్లి 

విష్టుపత్ష్యై చ ధిమహి తన్నో లక్ష్మిః (పచోదయాత్‌ ॥ 

దివ్య సువర్త మంతంపుష్పం సమర్పయామి, “ఆత్మ ప్రదక్షిణ 
నమస్కారాన్‌ సమర్పయామి, శ్రీ లక్షీ నారాయణ స్సుపీ9తో వరదో 
భవతు, 


“రామానుజ దయాపాతం, జ్ఞాన వైరాగ్య భూషణం, . | 
ఢ్రీమ ద్వేంకట నాధాఠ్యం వందే వేదాంత దేశిక మ”, C 


“సర్వదేశ దశాకాలే, ష్వవ్యాహత పరాక్రమః 
మం రామానుజార్య దివబ్యాజ్ఞా, వర్ణతా మభివర్ధతామ్‌॥” 
అ వీచుచు 


Te శ్రీమన్నారాయణుడే పరతత్వము 


“ఇచ్చా మోహ మహాబాహుం, రఘువీరం మహాబలం, 
గజేన మహతాఒయాంతం, రామంఛత్రావృ తాననమ్‌” 


“కరుణా రూప నంపన్నా, సుకుమారొ మవోబలౌ 
పుండరీక విశాలాక్షి చీర కృష్టా౭_జినాంబరౌి 


“తాసా మావిరభూ చ్వ్యారిక, స్మ యమాన ముఖాంబుజః 
పీతాంబర ధర (స్సగ్వీ, సాక్షా న్మంన్న థ మన్మ థః 


“క్రీ వేంకటాది! సంస్థానం, (బహ్మాండే నాస్తి కించన 

వేంకకుశ నమో దేవో, న భూతో న భవిష్యతి (7 
"పెరుమాళ్ళ తీర్థము, శ్రీపాద తీర్థమును పుచ్చుకోవలెను, శఠగోపముూు. 
“కదా పున శంఖ రథాంగ కల్ప కధ్యజార విందాంకుశ _పజలాంధనలర, 
త్రి విక్రమ! త్వ చ్చర ణాంబుజద్వయం మదీయమూర్గాన మలంకరిష్యతికా 
ప్రసాదము పుచ్చు కోవలెను. 


ఓరి శాంతి శాంతి శాంతిః [1 


శో తాంహితీ వ్యాహరంతం తిరిదశరిపుసుతం తా౦తుకామోరహసే శ్రా 
వినస్తం పీతవ స్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గ్భప్ల్హాన్‌ 
వెగశ్రాస్త ౦ నితాంతం ఖగపతి మమృతం పాయయన్న న్యపాణాె 
సింపోద్రా శీఘరిపాతః శీతిపిపిత పదః పాతుమాంనారసింహః ॥ 


